డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
రచనలు - (ప్రసంగాలు 


సంపుటం -10 


భాగం - 2 


బోధాన SOP ODI : 
ఆచార్య DIPO భూమయ్య 
ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


నంవొాదకులు : 
డొ బి. విజయభారతి, మొక్కపాటి సుమతి 
బొజ్జా తారకం, ఆచార్య కె. సుభాష్‌ చంద్రరెడ్డి 
WDT : 
డా॥ అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ 
| హైదరాబాదు 


SG : 
CII సి. మృణాళిని 


| ప్రచురణ; 
డా! అంబేద్కర్‌ ఫౌండేషన్‌ సామాజిక న్యాయం & సాధికారిత మంత్రిత్వశాఖ 
| భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ 


ముద్రణ & మార్కెటింగ్‌ : 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
| హైదరాబాద్‌ 


2009 


DR. BABASAHEB AMBEDKAR 
RACHANALU - PRASANGAALU - VOL. X - Part - II 


Edited in English : Vasant Moon 

Pages : xii+ 180 

First Print : April 2009 

(౧0 Dr Ambedkar Foundation, New Delhi 

Copies 1000 Popular Edition : 800 
Deluxe Edition : 200 

Price : l 

Popular Edition : Rs. 25/- 

Deluxe Edition: Rs. 85/- 


General Editor : Prof. Anumandla Bhoomaiah 


Editors : DeB.Vizia Bharathi, Mokkapati Sumathi, Bojja Tharakam 
Prof. K. Subhashchandra Reddy 


Convenor » Dr. C. Mrunalini 


Translators * M.S. Babu Rao, Dr. V. Prasanna Kumar, Dr.P. Arjun Rao, 
Kovuri Narayana, Bojja Tharakam, Thota Bhava 
Narayana, Gade Yadagiri, Mokkapati Sumathi 


Publisher : De. Ambedkar Foundation, Ministry of Social Justice 
& Empowerment, Govt. of India, New Delhi. 


Printing & Marketing : Potti Sreeramulu Telugu University, Hyderabad. 


Copies can be had from : 

Director 

Publication Division 

Potti Sreeramulu Telugu University 
Public Gardens, Nampally, 
Hyderabad - 500 004. 


Cover Design : KC. Reddy 


Printed at: Planographers, Hyderabad. 





భారతరత్న 
డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 


ఎం.ఎ, పిహెచ్‌.డీ. (కొలంబియా); డి.ఎన్‌సి (లండన్‌); 
ఎల్‌,ఎల్‌.డి. (Pocmeaim) డీ.లిట్‌ (ఉస్మానియా); జె.పి; బార్‌-ఎట్‌-లా (లండన్‌) 
జననం : 14 ఏప్రిల్‌ 1891 పరినిర్వాణం : 6 డీసెంబర్‌ 1956 





భారత రాజ్యాంగ నిర్మాతగా, దళితవర్గాల నాయకుడిగా, రాజనీతి కోవిదుడుగా, 
న్యాయశాస్త్ర పారంగతుడుగా, పరిపాలనాదక్షుడుగా అశేష ప్రజాభిమానాన్ని చూరగొన్న 
మహామనీషి డాక్టర్‌ బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌. కులవ్యపస్థ పంకిలంలో కూరుకుపోయిన 
వారికి డా॥ అంబేద్కర్‌ ఒక ఆశాజ్యోతి. ఒక చైతన్య కేతనం, స్వేచ్చ, స్వాతంత్ర్యం, సమానత్వం, 
సౌభ్రాతృత్వాల మేలుకలయికగా ఉండే సమాజం అంబేద్కర్‌ లక్ష్యం. 

అస్పృశ్య కులంలో జన్మించిన అంబేద్కర్‌ విద్యార్థి దశ నుండే సమాజంచేత దుర్భరమైన 
అవమానాలను ఎదుర్కొన్నారు. దాంతో చిన్నతనంలోనే ఆయన సంఘ సంస్కరణ, పీడిత 
జనోద్ధరణపట్ల ఆసక్తి పెంచుకున్నారు. నిరుపేద దళితవర్గాల సముద్ధరణే పరమ లక్ష్యంగా 
జివించినారు. ఆయన ఏవృత్తి చేపట్టినా ఆ లక్ష్యానికి దూరం కాలేదు. ఆ లక్ష్యసాధన కోసం 
డా॥ అంబేద్కర్‌ రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఎన్నో నిర్మాణాత్మక కార్యకమాలను 
కొనసాగించినారు. ఆ క్రమంలోనే రచనలు చేయడం, ప్రసంగాలు చేయడం ద్వారా ప్రచారం 
చేయడం, వంటి ప్రధాన మార్గాలను. ఎంచుకున్నారు. 





బలహీన వర్గాలలో చైతన్యాన్ని రగిలించి, వారికి నాయకత్వం వహించి au అంబేద్కర్‌ 
తన రాజకీయ మహా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యత్వం, 
రాజనీతి శాస్త్రంలో విశేష పరిజ్ఞానం Gu అంబేద్కర్‌ కృషికి ఎంతగానో దోహదం చేసినాయి. 
ర్నిశలు ప్రతి దశలోనూ దళితుల అభ్యున్నతికోసం కృషివేశారు. 
రాజ్యాంగంలో దళితులకోసం ఏర్పాటయిన ప్రత్యేక హక్కులు, వసతుల కోసం నిర్విరామంగా 
కృషిచేసిన విషయం లోకవిదితమే. E 


దళిత జనాభ్యున్నతికోసం ఆయన సాగించిన అవిశ్రాంత పోరాటానికి వెన్ను దన్నుగా 
భారత చరిత్ర, శ్రుతి స్మృతి పురాణాది సమస్త ప్రాచిన వాజ్మయాన్ని, అందుకు సంబంధించిన 
ఆధార గ్రంథాల్ని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. తాను చేపట్టిన మహత్తర సంస్కరణోద్యమాన్ని 
శక్తమంతంగా నడపంచనారు. 


డ్‌ అంబేద్కర్‌ ey 





ఐసంగాలు అంబేద్కర్‌ జ్ఞాన సంపదకు మణీహారాలు, 

అబౌల్యమైన అంబేద్కర్‌ రచనలు- ప్రసంగాలు సేకరించేందుకు 1976లో మహారాష్ట్ర 
'బభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా డా॥ అంబేద్కర్‌ |గంథావళిని 
OOTP పభుత్వం 1979లో డా| బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జన్మదినోత్సవ దినాన ఆంగ్లంలో 
ఎదువరించి భారతావనికి అందించింది, 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డా॥ అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన 

రసలు, ప్రసంగాలను తెలుగులోకి అనువదించచేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో అప్పటి 
FR ముఖ్యమంత్రి మాన్యశ్రీ నేదురుమల్లి జనార్థన రెడ్డిగారి ఆసక్తీ, ఉత్సాహం అనువాద 
కార్యక్రమానికి ప్రరకాలయినాయి. వారు నిధులను కూడా సమకూర్శినారు, 


ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం ఈ అనువాద కార్యక్రమ నిర్వహణకు సారధ్య సంస్థగా తెలుగు 
విశ్వవిద్యాలయాన్ని నియమించింది + తెలుగుశాఖలు ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాలు, ఇతర ముఖ్య 
సంస్థలు ఈ అనువాద కార్యక్రమంలో భాగస్వాములను చేసి తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ 
ఉపాధ్యక్షులు పద్మభూషణ్‌ ఆచార్య సి. నారాయణరెడ్డిగారు ఈ ప్రణాళికక్తు so; | 
వారి నేతృత్వంలో అనువాద కార్యక్రమానికి ఆరంభం జరిగింది. 

డా॥ అంబేద్కర్‌ రవనలు- ప్రసంగాల అనువాద కార్యక్రమానికి తగిన సలహాలు, సూచనలు 
ఇన్చెందుకు ఒక పరిశీలనా నంఘం ఏర్పాటయింది. పార్లమెంటు మాజీ నభ్యులు శ్రీ కోట వున్నయ్య 
ట్రముఖ విద్యావేత్త డా॥ టి,వి.నారాయణ, ఆంధ్రప్రదేశ్‌ బ్రభుత్వ న్యాయశాఖ మాజీ కార్యదర్శి 
శ్రే జె. నీరాస్వామి సభ్యులుగా ఉన్నారు. పరిశీలనానంఘు సభ్యులు చేసిన నూవనలననుసరింది 


Vi 





వారి మార్గదర్శక సూత్రాలను చృష్టిలో ఉంచుకుని సారథ్య సంఘంగా తెలుగు విశ్వవిద్యాలయం 
అనువాద కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నది. ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు 
తెలుపుతున్నాను. 

డా॥ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాల సంపుటాలను అనువదించే బాధ్యతను వెంట 
వివిధ విశ్వవిద్యాలయాలకూ, కొన్ని సంస్థలకూ అప్పగించింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం 
విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు ఎర్పాటు చేసిన సమావేశాలకు తెలుగు విశ్వవిద్యాలయం 


తరపున రిజిస్టార్‌ Gu తాళ్ళ వెంకటరెడ్డి మా ప్రచురణ కార్యక్రమాన్ని క్రమబద్ధం చేశారు. 


డా॥ అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు Hao 
అనువదించి, ముద్రింపచేసిన ఏడవ సంపుటం తిరువతిలో 14.4.1992 నాడు ఆవిష్భృతమైంది. 
ఇక ఇప్పుడు ప్రచురిస్తున్న 10వ సంపుటి గురించి. 


1 0ప సంపుటం 2 2 భాగంలో co బి. ఆర్‌. అంబేద్కర్‌ 1942-46 Dol మభ్య 
కాలంలో అదికార బదిలీకి సంబంధించి చేసిన ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రకటనలు, 
సమర్పించిన వినతిపత్రాలు, షెడ్యూల్డు కులాల ఇక్కట్లు వివరించబడ్డాయి. రాజ జకీయపరమైన, 
విద్వాపసరబ్రైని సమస్యలు అస్సి oO సమస్యలు, బాధలలో ఉన్న ప్రజల పట్ల ప్రభుత్వ Oh, 
బ్రిటీష్‌ ప్రభుత్వాలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, 1945లో జరిగిన ప్రాథమిక ఎన్నికల ఫలితాల 
Jim ఉన్నాయి. 10వ సంపుటం ప్రచురణకు Gu అంబేద్కర్‌ ఫౌండేషన్‌, సామాజిక న్యాయం, 
సాధికారిత మంత్రిత్వశాఖ, న్యూఢిల్లీ వారు నిధులతోపాటు సహకారం అందించారు. 


ఈ పదవ సంపుటం అనువాదాన్ని డా॥ అంబేద్కర్‌ Sid, ఎడ్యుకేషనల్‌ (ట్రస్ట్‌కు 


అప్పగించడమైంది. అనువాదాన్ని మాకు అందజేయడానికి మాకు విశేషంగా తోడ్పడిన ou 
అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ పూర్వ అధ్యక్షులు శ్రీ కె. ఎస్‌. ఆర్‌, మూర్తి, ఐ. ఎ, 

స్‌ (085), ప్రస్తుత అధ్యక్షులు శ్రీ టి. గోపాలరావు a. ఎ. ఎస్‌ (రిటైర్డ్‌), Moo శ్రి కె. 
పూధవరావు ఐ. ఎ. ఎస్‌.(రిటైర్డ్‌), ట్రస్టీ శ్రీపి.రత్నం, ట్రస్ట్‌ తరపున అనువాదాల సమన్వయకర్త 
గనుపుల జ్ఞానేశ్వర్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, 


vil 


అనువాదకులు ఎం. ఎస్‌. Parody, శ్రీమతి మొక్కపాటి సువుత్కి Gu వి, 
ప్రసన్నకుమార్‌, కోవూరు నారాయణ, Sep తారకం, తోట భావనారాయణ, గాదె యాదగిరి, 
డా! పే. అర్జున్‌రావులకు ధన్యవాదాలు. 

దీక్షతో, దక్షతతో త్వరితగతిని అనువాదానికి మెరుగులు దిద్దిన సంపాదకులు au బి. 
విజయభారతి, మొక్కపాటి సుమతి, బొజ్జా తారకం, ఆచార్య కె, సుభాష్‌ చంద్రరెడ్డి గార్లకు నా 


అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, 


హైదరాబాద్‌ 
వేది :15-4-2009 








MEIRA KUMAR Serr arr aves 
నాం mi MINISTER OF SOCIAL 
JUSTICE & EMPOWERMENT 
GOVERNMENT OF INDIA 


15° April, 2008 
MESSAGE 
I am happy to present this volume of 


Collected Works of Baba Saheb Dr. B.R. Ambedkar 
in Telugu to the readers. 


I hope the readers in Telugu will be benefited 
from the teachings of Baba Saheb Dr. Ambedkar. 


- Meira Kumar (Smt) 





Tr 


Tee hy. 
MMI: 


ve 








బ్య _ కకత రా ననన 


సెక్షన్‌ -1 : విజ్ఞాపన 
1. _ పెడ్యూల్టు కులాల ఇక్కట్లు - డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ 397 


సెక్షన్‌ -2 : అధికార బదిలీకి సంబంధించిన ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలు 442 
సర్‌. ఎస్‌. (82) వివరణ 443 
లిన్‌లిత్‌గోకు సర్‌ ఆర్‌. లమ్‌లే 447 
క్రిప్స్‌ ప్రతిపాదనలు - రైట్‌ ఆనరబుల్‌ సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ చేసిన 

రాజ్యాంగ ప్రతిపాదనల పాఠం 450 
5, క్రిప్స్‌ ప్రతిపాదనలపై డాక్టర్‌ అంబేద్కర్‌ ప్రకటన 452 
6. aÔ లిన్‌లిత్‌గో ప్రభువు 459 
7. _ యుద్ద్ధకాలపు మంత్రివర్గ పత్రం డబ్లు 5..(42) 283 లార్డ్‌ థ్రీ మెమోరాండం 461 
8 
9 


me కా కో 


అమెరీకి లిన్‌లిత్‌గో ప్రభువు 463 
.  ఆమెరీకి లిన్‌లిత్‌గో ప్రభువు 464 
10. . లిన్‌లిత్‌గో ప్రభువుకు డాక్టర్‌ అంబేద్కర్‌ 466 
11. వైస్రాయ్‌ కార్యనిర్వాహక సంఘంలో జరిగిన చర్చల సారాంశం 470 
12. _అమెరీకి ఫీల్డ్‌ మార్షల్‌ విస్కౌంట్‌ TOT 472 
13. ఫీల్డ్‌ మార్హల్‌ విస్కౌంట్‌ వావెల్‌కు డాక్టర్‌ అంబేద్కర్‌ 473 
14. లార్డ్‌ DOE లారెన్స్‌కు ఫీల్డ్‌ మార్షల్‌ విస్కౌంట్‌ వావెల్‌ లేఖ 477 
15. క్యాబినెట్‌ దౌత్య వర్గం : ఫీల్డ్‌ Arg విస్కౌంట్‌ వావెల్‌ 
డా॥ అంబేద్కర్‌ల మధ్య జరిగిన సమావేశ వివరాలు 479 
16. భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వావెల్‌కు డాక్టర్‌ అంబేద్కర్‌ లేఖ 484 
17, ఫీల్డ్‌ మార్షల్‌ విస్కౌంట్‌ వావెల్‌కు కార్యనిర్వాహక సభ్యుల లేఖ 488 





18. క్యాబినెట్‌ మిషన్‌ సభ్యుడు రైట్‌ ఆనరబుల్‌ శ్రీ ఎ.వి. అలెగ్జాండర్‌కు 490 
డాక్టర్‌ అంబేద్కర్‌ లేఖ 
19. లార్జ్‌ పెథిక్‌ లారెన్స్‌కు డాక్టర్‌ vodiyi లేఖ 497 
20. డాక్టర్‌ అంబేద్కర్‌కు లార్డ్‌ పెథిక్‌ లారెన్స్‌ 499 
21. ఫీల్డ్‌ మార్షల్‌ విస్కొంట్‌ వావెల్‌కు రావు బహదూర్‌ శివరాజ్‌ 500 
22. డాక్టర్‌ అంబేద్కర్‌కు అట్లీ 505 
23. eta డాక్టర్‌ అంబేద్కర్‌ లేఖ 508 
24. అట్టీకి లార్డ్‌ DOE - లారెన్స్‌ లేఖ 511 
25, అట్టీకీ లార్డ్‌ DAS లారెన్స్‌ లేఖ 513 
సెక్షన్‌ -3.: నివేదికలు 
l. పెడ్యూల్లు కులాలను ప్రభావితం చేసే మేరకు భారత రాజ్యాంగ మార్పుల గురించ 
క్యాబినెట్‌ మిషన్‌ చేసిన ప్రతిపాదనలపై విమర్శ : డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ 518 
2. క్యాబినెట్‌ దౌత్యవర్గం - అస్పృశ్యులు | 536 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
రచనలు - ప్రసంగాలు 
సుంపుటం -10 


భాగం-2 


భాగం - 2 


ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలు, 
వినతి పత్రాలు, ప్రకటనలు, తదితరాలు 
1942-46 








E నాధం | 
Sodes కోహం కాదు 
గ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 
ఎం. వీ, వీహెట్‌డీ, AIS, బారినర్‌- ఎట్లా l 
గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక సంఘం సభ్యులు 


1942 అక్టోబర్‌ 29 న 
ఘనత వహించిన గవర్నర్‌ జనరల్‌కు 


22, పృథ్వీరాజ్‌ రోడ్‌, 
కొత్త ఢిల్లీ, 


షెడ్యూల్డు కులాల ఇక్కట్లు 


ఉపోద్దాతం 


బ్రిటిష్‌ ఇండియాలోని షెడ్యూల్డు కులాల ఇక్కట్లు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన 
చర్యలను ఈ విజ్ఞాపన పత్రంలో సూచించడమైంది. ఈ సవుస్యల జాబితాలో కేంద్ర 
ప్రభుత్వం మాత్రమే పరిష్కరించగల సమస్యలను చేర్చే శ్రద్ధ వహించాను. 

ఈ విజ్ఞాపన పత్రంలో పొందుపరచిన సవుస్యలను (1) రాజకీయపరమైనవి 
(2) విద్యాపరమైనవి (3) ఇతర ఇబ్బందులు అని మూడు రకాలుగా విభజించడం జరిగింది. 
వాటిని విడివిడిగా చర్చించారు. మొదటి భాగం రాజకీయపరమైన సమస్యలను, రెండవ భాగం 
విద్యావిషయుక సమస్యలను, మూడవ భాగం ఇతర సమస్యలను చర్చిస్తున్నది. దీనికి నేను 
నాల్గవ భాగం చేర్చాను. అందులో శాశ్వత దుస్థితిలో జీవనం సాగిస్తున్న వారిపట్ల ప్రతి 
ప్రభుత్వం నిర్వర్తించాల్సిన విధ్యుక్త ధర్మాన్ని తెలియజెప్పే సాహసం చేశాను. ఇదంతా భారత 
ప్రభుత్వం తన కర్తవ్యాన్ని గుర్తించి, షెడ్యూల్డు కులాలకు విధిగా చేయగలిగింది చేయగల 
దనే ఆశాభావంతోనే వీటిని పట్టిక రూపంలో విభజించి ఇవ్వటం సముచితంగా ఉంటుందని 
భావిస్తున్నాను. ఈ పట్టిక రెండు విధాలుగా ప్రయోజనకరంగా ఉండగలదు. 

మొదటగా ఇది విజ్ఞావన పత్రంలోని అంశాలను వివరిస్తుంది. ఇక రెండవ ప్రయో 
జనం ఏమిటంటే ఈ సమస్యలు అసలు ఎలాంటివనే సాధారణ అవగాహన కలిగేందుకు 








l. సనన నా 
2. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో అరకొరో ప్రాతినిధ్యం 

3. ప్రభుత్వ సర్వీసులలో ప్రాతినిధ్యం లేకపోవటం 

4. సమాఖ్య SOE సర్వీసుల కమీషన్‌లో ప్రాతినిధ్యం లేకపోవడం 
రెండవ భాగం : * విద్యాపరమైన సమస్యలు 

5. ఎశ్వవిద్యాలయానికి ఆధునిక విద్యకు కావలసిన సాయం 
6. సాంకేతిక విద్యకు కావలసిన సౌకర్యాలు 

మూడవ భాగం : ఇతర సమన్యలు 

7. అస్పృశ్యులు ; వ్రభుత్వ ప్రచారం 

8. అస్పృశ్యులు ; ప్రభుత్వ కాంట్రాక్టులు 

నాల్గవ భాగం : బాధలలో ఉన్న ప్రజల పట్ల ప్రభుత్వ విధి 


త నె 


= be ఇ అకా | a క్‌ 


రాజకీయ సమస్యలు 
1. కేంద్ర శాసన సభలో అరకొర ప్రాతినిధ్యం. - 

1. ప్రస్తుతం ఏర్పాటైన కేంద్ర శాసన సభలో 141 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 
102 వుంది ఎన్నికైనవారు. 39వుంది నామినేటెడ్‌ సభ్యులు. నామినేటేడ్‌ సభ్యులలో 


19వుంది 20 వుంది అధికారులు. ఈ మొత్తం 141 మందిలో ఇద్దరు షెడ్యూల్డు 
కులాలవారు. దీనిని షెడ్యూల్డు కులాల జనాభాను బట్టి పరిగణనలోనికి తీసుకోవాలి. 
భారతదేశంలో జనాభా లెక్కలు రాజకీయ వ్యవహారమైపోయింది: "= at a 

హిందువులు, ముస్లింలు, సిక్కులు తలు జనాభా పెరిగినట్లు చూపించే తప్పుడు 
లెక్కలు కూర్చే యత్నాలు చేస్తున్నారు. ఇది చాలావరకు. అంటరానివారిని ఫణంగా పెట్టే 
చేస్తున్నదే. అందువల్ల కచ్చితంగా SO "జనాభా వరతో- తెలుసుకోవటం Slo. జనాభో లెక్కలు 
ఇచ్చే అంచనాలు, విధిగా తక్కువని అంచనాల కిందే లెక్క. అయితే 1940 జనాభా లక్కల 
ప్రకారం చూపిన 40 మిలియన్ల సంఖ్యనే తీసుకొంటే, కేంద్ర శాసనసభల్‌ షెడ్యూల్డు 
కులాలకు ఇచ్చిన ప్రాతినిధ్యం హాస్యాస్పదంగా, అతి తక్కువగా ఉన్నదని నిస్సందేహంగా 
చెప్పవచ్చు. 

2. దీనిని విశదం చేసేందుకు ఈ సమస్యకు నిదర్శనంగా వక్క పేజీలో రెండు పట్టికలు 
ఇస్తున్నాము. 

3. వ్రస్తుత కేంద్ర శాసన సభలో వివిధ జాతుల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉన్నదో ఈ పట్టిక 
వెలుగులోకి తెస్తుంది. ఐదవ వరుసలో ఉన్న అంకెలు, ప్రతి జాతి మొత్తం ప్రాతినిధ్యాన్ని 
వాటిలో కొన్నింటి శాతం నిష్పత్తిని సూచిస్తాయి. నామినేటెడ్‌ అధికారుల సంఖ్య TIS 
ఉంది. మౌలికంగా అవి ప్రభుత్వ ప్రాతినిధ్యానికి ఉద్దేశించినవి, వారి జాతులను గురించినవి 
కావు. రెండవది నామినేటెడ్‌ అధికారుల బ్లాకులోని జాతుల కూర్చు మారుతూ ఉంటుంది, 
అది స్థిరమైనది కాదు. ఇతర వరుసలలోని అంకెలను శ్రద్ధతో పరిశీలించవ లసిందని 
కోరుతున్నాను. వరుసతో ఆరంభిస్తాను. ఎన్నిక, నామినేషన్‌ల ద్వారా వివిధ జాతులు 
పాందిన ప్రాతినిధ్యం మొత్తం ఏ మేరకు ఉన్నదో ఇది సృష్టంగా తెలియజేస్తుంది. మూడవ 
వరుసలో ఇచ్చిన అంకెలు వాస్తవాలను మరీ కొట్టొచ్చినట్టు చూపుతున్నాయి. ఎన్నీక చ్వారా 
హిందువులకు 54.9% అనువుతించినట్టు ఇది చూపిస్తున్నది. దీనికి తోడు నామినేషన్‌ 





996101 
9E6 EIT 
S8L'TZI 
- 9OL'SPZ'E. 
L60'S9T 中 
9SZ'ETL'91 
LO8‘0Z6'6£ 
EOS'B6E'6L 
9౪1 '068'097 
ZZL'808'S6Z 








హైట్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





డ్‌ 





402 





403 

గ 

| 
1 | 








- I I 
- I T 
- I - I 

= I - 1 | 
tL 6 ETT 91 
fz E| z t 
EE yp i F 
t th 





Ww 





Cnes ge ఉంటి కిల (98 SHOE 
7 - ROS 


404 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
రిజర్వుడు కోటా నుంచి, వారికి 21% ఇచ్చారు. ముస్లింల ఎన్నికల ద్వారా 33.5% 
సంపాదించారు. వాటి జనాభా ప్రాతిపదికను బట్టి చూస్తే వారికి రావాల్సిన దానికంటే 
ఎక్కువే వచ్చింది. అదనంగా నామినేషన్‌ రిజర్వుడు కోటా ద్వారా 37% ప్రయోజనం 
పొందేందుకు వారిని అనుమతించారు. సిక్కులు, The విషయంలోనూ ఇలానే జరిగింది. 
ఆ రెండు జాతులవారూ వారి సంఖ్యను మించి, ఎన్నిక ద్వారా ప్రాతినిధ్యం పొందారు. 
అంతేకాదు, ప్రతి జాతికీ నామినేషన్‌ కోటాలో 10.5% ప్రయోజనం పొందేందుకు అనుమతి 
ఇచ్చారు. అందుకు విరుద్ధమైన పచ్చి నిజం ఏమిటంటే, 40 మిలియన్ల జనాభాతో, 
భారతదేశంలో మూడవ పెద్ద జాతిగా ఉన్న షెడ్యూల్డు కులాలకు ఎన్నిక ద్వారా ఒక్క స్థానమూ 
లేకపోవడం. నామినేషన్‌ ద్వారా ఒకే ఒక స్థానం మాత్రం ఉంది. 

4. ఈ వాస్తవాల దృష్ట్యా రెండు వ్యాఖ్యలు చేయడం సముచితం 

మొదటిది- శాసనసభ పూర్తిగా అసమాన వ్యవస్థ. కొన్ని జాతుల ప్రాతినిధ్యం ఎక్కువ 
కావడం, కొన్ని జాతులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం అనే రెండు రుగ్మతలకు ఇది 
లోనయినది. ఈ రుగ్మత తీవ్రరూపం ధరించింది. 

బలమైన, శక్తివంతమైన జాతులకు అధిక ప్రాతినిధ్యం, బలహీన, పేద జాతులకు 
తక్కువ ప్రాతినిధ్యం లభించింది. ప్రాతినిధ్యంలో అసమానతలను సరిదిద్దేందుకు రాజ్యాంగం 
నామినేషన్‌ అధికారాన్ని కల్పించింది. మరోవిధంగా చెప్పాలంటే ఎన్నిక ద్వారా ప్రాతినిధ్యం 
పొందలేని జాతులకు, నామినేషన్‌ ద్వారా బ్రాతినిధ్యం కల్పించాలని ఉద్దేశం, 

కేంద్ర శాసనసభ ఏర్పాటుకు సంబంధించి ఎన్నికనుగాని, నామినేషన్‌ను గాని, నిర్దేశించే 
సూత్రం ఎదీ ఇంతవరకూ లేదు. ఉన్న సూత్రమల్లా, కాకులను కొట్టి గద్దలకు వేయడం. 

5. ప్రాతినిధ్యం విషయంలో షెడ్యూల్డు కులాలకు జరిగిన అన్యాయాన్ని ఏవిధంగానూ 
సమర్థించలేము. ముస్లింలు, హిందువులు, తవు హక్కులు, సదుపాయాలకై పరస్పరం 
న రాడుతూ పెడ్ర్యూల్టు కులం వంటి మూడవ పక్షానికి ఏమీ మిగల్చకుండా జాగ్రత్తపడు 
తున్నారు. అలాంటప్పుడు 141 వుంది సభ్యులున్న శాసన సభలో షెడ్యూల్డు కులాల 





ప్రయోజనాలను నామినేటెడ్‌ సభ్యులు దృష్టిలో ఉంచుకొంటారని ఆశించవచ్చని ప్రస్తుత కేంద్ర 
శాసన OY నిర్మాణానికి దోహదపడిన సిఫారసులు చేసిన సౌత్‌ బరో కమిటీ అభిప్రాయ 
పడింది. అప్పటి భారత ప్రభుత్వం ఈ అభిప్రాయాన్ని ఎందుకు ఆమోదించ నిరాకరించిందో 








405. 


“అయితే మాంటేగ్‌ చేజ్సువ్ల్‌ నంన్కరణంల నివేదికలో పేర్కొన్లు AEL ఇది కాదు 
మూ అభిప్రాయం. అట్టడుగువర్లాలు అత్మర్హూణాచు అలవంచుకహిలని నూంటోగ్‌ చేజ్చువ్ల 
తమ నివేదికలో నూబించాడు. అరై నుంచి తొంబై ముంది వరకు BIg పొందువ్రులు తన్న 
శానన నభిలో ఆట్టడుగు వర్గాలకు చెందిన ఒకే ఒక వ్యక్తక బ్రత్‌నిధ్హం కలిస్తే vero] 
SHORT సొధ్యవడుతుందిని ఆశించడం ఎంతమాత్రం నబబు కాదు. ఈ నివేదికలోని 
151,152, 155 వేరాలలోని నూర్రాలను ఆచరణలో పెట్టాలంటే అంటరానినారి Se మనం 
మరింత ఆదరణ చూవీంచవలన ఉంటుంది. 

కేంద్ర శాసనసభ ఏర్పాటుకు భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలలో షెడ్యూల్డు 
కులాల పట్ట ఆదరణ చూపకపోవడం దురదృష్టకరం. నామినేషన్‌ ద్వారా వారికి ఒకే ఒక 
స్థానం ఇచ్చారు. అది 1921 నుంచీ ఒక్క స్థానంగాన కొనసాగింది. 

6. ఇంత తక్కువ ప్రాతినిధ్యం వల్ల కలిగే ఫలితం ఎందుకూ కొరగాదు. నూట Hog 
ఒక్క మంది సభ్యులు గల శాసన సభలో షెడ్యూల్డు కులాలకు వున్న ఒకే ఒక ప్రతినిధి 
నిస్సహాయస్థితిలో ఉండక మరేమి చేయగలడు? సభలో హిందువులు షెడ్యూల్డు కులాలపై 
వెళ్లగక్కే అపారమైన ద్వేషాన్ని అతడు ఎదుర్కోవలసి ఉంటుంది. మరిన్ని ప్రయోజనాల 
సాధనకు పోరాడే ముస్లింల బృందం మద్దతుపై అతడు ఆధారపడలేదు. షెడ్యూల్డు కులాల 
న్యాయమైన ప్రయోజనాలకు ముద్దితు ఇవ్వకుండా, బరిమైన హిందూ, ముస్లిం బృందాల 
సత్సంబంధాల పరిరక్షణకు మాత్రమే అత్యంత శ్రద్ధ వహించే అధికార బృందం మద్దతు పైనా 
అతడు ఆధారపడలేదు. షెడ్యూల్డు కులాల సమస్యలను శాసనసభలో వ్యక్తం చేయడం 
ఏకాకీ ఆయిన Bren కులాల ప్రతినిధికి సాధ్యపడని విషయం. శాసన సభ అధ్యక్షుడు 
రూపొందించిన నిబంధనల ప్రకారం' గుర్తింపు పాందిన పార్టీకి చెందిన గౌరవ సభ్యులకే 
ముందు మాట్లాడే అవకాశాన్ని అధ్యక్షుడు ఇస్తారని నాకు తెలియపరిచారు. 

కనీసం పదివుంది సభ్యులు లేని పార్టీని అధ్యక్షుడు గుర్తించరని కూడా నాకు 
అర్థమయింది. అంటే,సూత్రప్రాయంగా, షెడ్యూల్డు కులాల ప్రతినిధి ఎదైనా పార్టీలో చేరితే 
తప్ప, అతనికి సభలో మాట్లాడే అవకాశం రాదు. షెడ్యూల్డు కులాల HONG ఇలాంటి 
పరిస్థితిని ఎదుర్కొనవలసి రావడం విచారకరం. ఏదైనా పార్టీలో చేరడం అంటే షెడ్యూల్డు 
షెడ్యూల్డు కులాల సిద్దాంతాలు, ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండవచ్చు. అలా 
అని ఏదైనా పార్టీలో చేరకపోవడం అంటే, మొత్తానికి - మాట్లాడే హక్కును కోల్పోవడమే 
అవుతుంది. భారతదేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై జరిగిన చర్చ సందర్భంగా శాసన సభ 
సమావేశం (1942 సెస్టెంబర్‌)లో ఏం జరిగిందో ప్రస్తావించడం ఈ సందర్భంలో అవసరం. 


406 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





ముస్లింల BOYS ఐదారుగురు ముస్లీం సునాయాసంగా మాట్లాడారు, కాని 
కేంద్ర శాసనసభలో పడ్యూల్డు కులాల ఏకైక ప్రతినిధి గౌరవనీయ రావు బహదూర్‌. 
ఎన్‌, శివరాజ్‌కు పెడ్యూల్టు కులాల తరపున మాట్లాడే అవకాశం పొందడం కష్టమైపోయింది. 
7. అందువల్ల శాసనసభలో షెడ్యూల్డు కులాల ప్రాతినిధ్యాన్ని పెంచవలసిన ఆవశ్యకత 
చాలా ఉంది. బహుశా ఇది, నామినేటెడ్‌ అనధికార న్థానాలలో ఖాళీ ఏర్పడినవుడే వీలు 
కావచ్చు. ఆ ఖాళీలు ' వచ్చినప్పుడు, శాసనసభ షెడ్యూల్డు కులాల ప్రాతినిధ్యం పెంచి 
న్యాయం చేకూరాలి. ai 
I. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో అరకొర ప్రాతినిధ్యం 


8. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో షెడ్యూల్డు. కులాల ప్రాతినిధ్యం హక్కును గుర్తించడంలో 
భారత ప్రభుత్వం చాలా అలసత్వం చూపుతున్నది, Te Sere విషయంలో ఇది 
వాస్తవం. గతంలో వారి రాజకీయ ప్రతిపత్తి ఎలాంటిదైనా రౌండ్‌ టేబుల్‌ సమావేశం తర్వాత, 
-వారికి ముస్లింలతో సరిసమానంగా రాజకీయ ప్రతిపత్తి లభించింది. ముస్లింలకు కేంద్ర 
కార్యనిర్వాహక వర్గంలో ప్రాతినిధ్య హక్కు ఉన్నపుడు, పిడ్యూల్డు కులాలకూ ఉండి తీరాలి, 
నిస్సందేహంగా వారి. వాదన సమంజసం. కులాలకు చట్టపరంగా తగిన ప్రాతినిధ్యం 
కల్పించాలసేది షెడ్యూల్డు కులాలు, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో లేవనెత్తిన డిమాండు. అది 
ముస్లింల డిమాండు. మాత్రమే కాదు. హీందూ దృక్కథం ఈ డిమాండుకు వ్యతిరేకం కాదు. 
ఆ ఎషయం సభకే, వదలివేయాలని హిందువులంతా అన్నారు. చివరికి ఎలాగైతేనేం రాజీ 
కుదిరింది. ముఖ్యమైన మైనార్టీ జాతుల ప్రతినిధులను చేర్చుకునే. బాధ్యతను నిర్వర్తించేం 
దుకు తగన విధంగా నిర్దిష్టమైన క్లాజును చేర్చి, ప్రావిన్సుల గవర్నరుకూ, భారత గవర్నర్‌ 
జనరలకూ ఆదేశ సూత్రాలు జారీ చేయాలన్న అంగీకారానికి వారంతా వచ్చారు. ఆ 
జాతులను ప్రత్యేకించి పేర్కొనక పోయినప్పటికీ “ముఖ్యమైన మైనార్టీలు" అనే విశేషణం ద్వారా 
షెడ్యూల్డు కులాలను అందులో చేర్చారన్న విషయంలో సందేహం ఏమీతేదు. ఎట్టకేలకు 
మంత్రివర్గంలో పెడ్యూల్లు కులాలకు వ్రొతినిధ్యం ఇవ్వవలసిన బాధ్యతను భారత ప్రభుత్వం 
గుర్తించింది. 





9. అయితే, వారి హక్కును గుర్తించడంలో జరిగిన జాప్యం ఫలితంగా, దాని విలువ 
తగ్గింది. అది వారి ఇబ్బందులను తొలగించలేకపోయింది. తమకు మంత్రివర్గంలో తగిన 
వ్రొతినిధ్యం లేదని షెడ్యూల్డు కులాలు భావిస్తున్నాయి. వదిహను మంది సభ్యులున్న మంత్రి 
వర్గంలో షెడ్యూల్డు కులాల సభ్యుడు ఒక్కరే ఉండగా ముస్లింలకు ముగ్గురు సభ్యులు 
ఉన్నారు. వివిధ జాతులకు వుంజూరు చేసిన ప్రాతినిధ్యంలో వారి వారి అవసరాలకు, 


రాజకీయ సమస్యలు 407. 
జనాభా సంఖ్యకూ మధ్య ఎక్కువ వ్యత్యాసం, వైరుధ్యం కనిపిస్తున్నాయి. ఆ కారణంగా 
సమస్యలు తలెత్తుతున్నాయి. జనాభా మాత్రమే కొలబద్ద అయితే, జనాభా విషయుంలో 
షెడ్యూల్డు కులాలు దాదాపు ముస్లిములంత మంది ఉంటారనడంలో సందేహం లేదు. 
అందువల్ల 15మంది సభ్యుల మంత్రివర్గంలో ముస్లింలకు ముగ్గురు ఉంటే, షెడ్యూల్డు 
కులాలకు కనీసం ఇద్దరైనా ప్రతినిధులు ఉండాలని చెప్పడం సబబు. వాస్తవానికి జాతుల 
వారీగా వంంత్రివర్గం ఏర్పాటును ఎలాంటి సూత్రాలూ నిర్భేశించటం లేదు. నాలుగు 
మిలియన్లు ఉన్న సిక్కులను నలభై మిలియన్లు ఉన్న అంటరానివారిని ఒకే గాటన కట్టారు. 

10. భారతీయ రాజకీయాలలో షెడ్యూల్డు కులాల ప్రతిపత్తిని చక్కగా స్థీరికరించాల్సిన 
అవసరం ఎంత్లెనా ఉంది. భారత రాజకీయాలలో వారి ప్రతిపత్తిని స్థీరీకరించ డానికి 
సమర్ధవంతమైన పరిష్కారం ఏమిటంటే వారి సంఖ్యను బట్టి, వారి అవసరాల మేరకు వారికి 
మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడమేననడంలో సందేహం లేదు. సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ భారత 
దేశం వచ్చినప్పుడు ఆయనతో నేను మాట్లాడిన సందర్భంలో త్వరలో ఏర్పాటు కాబోయే 
కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో Dero} కులాలను చేర్చడం ద్వారా వారి ప్రతిపత్తిని 
స్థిరపరచాలనేది తమ చక్రవర్తి ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలలో ఒకటనీ, తన ప్రతిపాదన మెరకు 
కొత్త రాజ్యాంగం ముసాయిదాను రూపొందించేందుకు సమావేశమయ్యే రాజ్యాంగ పరిషత్‌ 
వారి ప్రతిపత్తిని తిరుగులేని విధంగా స్థీరపరచగలదని ఆయన చెప్పారు. ఇది రహస్యమేమీ 
కాదని చెబుతున్నాను. కార్యనిర్వాహక వర్గాన్ని భారతీయీకరణ చేసే దశలో తదుపరి చర్యగా, 
ఈ విధానాన్ని అమలు చేయాలని నేను కోరుతున్నాను. 
Il. ప్రభుత్వ సర్వీసులలో ప్రాతినిధ్యం లేకపోవటం 

11. షెడ్యూల్టు కులాలకు జరిగిన అన్యాయాలలో ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాల నియామ 
కాలను మించినదేమీ లేదని చెప్పవచ్చు. ఈ వినతిపత్రం పరిధిని దృష్టిలో ఉంచుకొని, 
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల విషయం మాత్రమే ప్రస్తావిస్తాను. అవి రెండు 

(ఎ) ©. సి.యస్‌, 
(బి) కేంద్ర సర్వీసులు 
(1) అఖిల భారత ప్రాతిపదికన భర్తీ అయింది , 
(2) స్థానికంగా భర్తీ అయింది. 

12. ఈ సర్వీసులలో కనబడే జాతుల కూర్చును, ప్రాతినిధ్యాన్ని ఎవరైనా పరిశీలిస్తే ఈ 
రెండు సర్వీసులలో షెడ్యూల్డు కులాలను తీవ్రంగా మినహాయించినట్టు నిస్సందేహంగా, 
అర్థమవుతుంది. ఈ సర్వీసుల నుండి షెడ్యూల్డు కులాలను తీవ్రంగా మినహాయించారనే 


408 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
ననన OOU 


అవగాహన కలిగించేందుకు నేను కింద కొన్ని వాస్తవాలను ఇస్తున్నాను. మొదట, ఇండీయన్‌ 





సివిల్‌ సర్వీసు పరిస్థితి ఎలా ఉన్నదో చెబుతాను. 

ప్రస్తుతం (1942) ఐ.సియస్‌.లో వివిధ జాతుల కూర్చు ఇలా ఉంది. 
జొతుల వార్తగా వానీయిక్‌లు జతే గో 
l. 
2. 
3. 
4. 
5, న 
6. పార్మీలు > 
7. సిక్కులు 11 
8. ఇడ్యూల్లు కులాలు ] 
9. ఇతరులు 43 


మొత్తం | «4,056 

i L-A 

మొత్తం 1,056 మంది ఐ, సీ. యస్‌. అధికారులలో పెడ్యూల్టు కులాలవారు ఒకరే 
ఉన్నారు. ఐ.సి.యస్‌.కు సంబంధించిన పరిస్థితి ఇది. 

కేంద్ర సర్వీసులలోనూ షడ్యూల్ము కులాల నియామక పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. 
నేనేమీ గణాంకాలను ఉటంకించబోవడం లేదు. వాస్తవాలన్నీ ఇచ్చి ఈ వినతి పత్రం భారాన్ని 
పించడం అనవసరం. భారత ప్రభుత్వం హోమ్‌ శాఖ స్వయంగా దీన్ని ఒప్పుకున్న విషయం 
స్పష్టంగానే ఉండనే ఉంది. వివిధ జాతుల నియామకాలకు సంబంధించి హోం శాఖ తన 
కార్యాలయ నివేదికలో ఇలా పేర్కొన్నది. 
కండడం Sh ఈ rp త్యీరంగా sod ey DOS" 

“బైన SOLD ఆంకం నెం. 4/5/38 = 这 See ( ౨5) 1939 జూన్‌ / వ 

తేదీ మెమొరాండం నుంచి తడుంకోంచడమైనది. ఆ తేదీ నాటీ SOD ఇది 

నమోదు ddog". 


రాజకీయ సమస్యలు న. 409 


13. భారత ప్రభుత్వం నియంత్రించే సర్వీసులలో ఇతర. జాతులు ఎలా స్థానం 
సంపాదించగలిగాయి? పెడ్ర్యూల్టు కులాల మినహాయింవునికు కారణాలు ఏమిటీ? జాతుల 
ప్రాతినిధ్య కల్బన విషయంలో షెడ్యూల్డు కులాల, ఇతర మైనార్టీల పట్ల భారత ప్రభుత్వం 
అనుసరించిన సూత్రాలు,విధానాలలోని dard ఇందుకు కారణాలుగా కనిపిస్తాయి... 

14. ప్రభుత్వ, సర్వీసులు పూర్తిగా హిందువుల గుత్తాధిపత్యంలో ముఖ్యంగా (బ్రాహ్నణులి 
. ఆధిపత్యంలో ఉన్నాయని అందులో ఇతర కులాలకు వాదం మోపడం కష్టసాధ్యంగా 
ఉన్నదనీ ఫిర్యాదు చేస్తూ, ప్రభుత్వ సర్వీసులలో జాతుల ప్రాతినిధ్య ఆవశ్యకతను చూపుతూ, 
1923 మార్చి 10 న కేంద్ర శాసన సభలో ప్రతిపాదించిన శ్రీ నాయర్‌ తీర్మానాన్ని భారత 
ప్రభుత్వం 1925లో ఆమోదించింది. భారత ప్రభుత్వం స reed జాతుల ప్రాతినిధ్య 
సూతం అనాటీనుంచీ అవులులోకి వచ్చింది. ఆ తర్మానం Sad So, జాతంలలోని 
అసమానతలను తొలగించేందుకు, శాశ్వత ఖాళీల భర్తీలలో మూడవవంతు రిజర్వు చేసి 
ప్రత్యక్ష భర్తీలు అమలు చేయాలనేది భారత ప్రభుత్వం విధానమయింది. 

15. ప్రభుత్వ సర్వీసులలో జాతుల ప్రాతినిధ్య ఎధానం కేంద చేపట్టిన పద్ధతి 

హిందువులు కాని వారిని jota పరచలేకపోయింది. 

| ఈ వ్యవహారం రౌండ్‌ టేబుల్‌ స ఏమావేశంలో చర్చనీయాంశం అయింది. లక్ష్య 
సాధనకు మరింత పటిష్టమైన పద్ధతి ఉండాలనే డిమాండ్‌ తలెత్తింది. ఈ డిమాండ్‌ను స్టేట్‌ 
కార్యదర్శితోపాటు భారత ప్రభుత్వమూ ఆమోదించడంతో 1934 జులై 4 నాటి హోమ్‌ శాఖ 
తీర్మానం నెంబర్‌ ఎఫ్‌ 14-17-8-33 వచ్చింది. i 

16. ప్రస్తుతం అమలులో ఉన్నది ఈ తీర్మానమే. ఇది దేశంలోని ప్రభుత్వ సర్వీసులలో 
అన్ని జాతులకూ న్యాయం జరగాలనే హక్కుల పత్రమయింది. ఈ తీర్మానం నిబంధనలను 
ప్రస్తావించడం చాలా అవసరం. ప్రభుత్వ సర్వీసులలో ఇతర మైనార్టీ జాతులకు ఎందుకు 
ఎక్కువ ప్రాతినిధ్యం లభించిందో, షెడ్యూల్డు కులాలకు ISMGO బ్రాతీనిధ్యం ఎందుకు 
లభించలేదో ఇది తెలియచెబుతుంది. ఈ తీర్మానంలో రెండు ప్రాథమిక నిబంధనలు 
ఉన్నాయి. 1923 నాటి పాత తీర్మానంతో పోల్చి చూస్తే, అవి కొత్తవి. 

1. ప్రభుత్వ సర్వీసుల నియమాలకై ఏ జాతులను మైనార్డీలుగా పరిగణించాల్‌ 
ఇది ప్రకటిస్తుంది. 
2. Bror ప్రకటించిన జాతులకు నిర్ణిత వార్షిక కోటా ఖాళీలను ఇది 
నిర్వచిస్తుంది. 


డా! బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


HO 


GOTO POROA రాడండంండ g T 
8 VC ,OCRS GA. FE 9055 egag isg Pos oe వ్యాక్స్‌ 2 RR KOR: GOR ఇంక (IN) oq ez cog logs: suey, 


ONG CS 

eye omg ous ge 
Sopo -Ñor e 
GOIE ఢం 
coruo SpA 

CR HE sage 
EOCENE Cog e 


Era oskop 
jiii RAOG 


రడి GLOD 





carae ome scocosc alo ockag see 2 p B డైన pg61 


రాజకీయ సమస్యలు 41] 


17. వివిధ జాతులకు ప్రాతినిధ్యం సమకూర్చేందుకు ఉద్దేశించిన 1934 తీర్మానంలోని 
నిబంధనలు ఇవి. వివరాలు చెప్పాలంటే, ఈ తర్మానం మొదటగా ఈ కింది జాతులను 
మైనార్టీలుగా నిర్వచించింది. 

(1) ముస్లింలు, (2) ఆంగ్లో - ఇండియన్లు, (3) భారతీయ కైస్తవృలు, 


(4) సిక్కులు, (5) పార్మీలు 


ఇక రెండవదేమిటంటే పైన పేర్కొన్న మైనార్టీలకు ఈ కింది రీతిలో వారిక ఖాళీలలో 
కోటాను నిర్ణయించారు, 


18. ఈ తీర్మానంలో షెడ్యూల్డు కులాల ప్రతిపత్తి పరిరక్షణకు నిబంధనలు ఏవి? 
తీర్మానంలోని సంబంధిత నిబంధనలు రెండింటిని కింద ఇస్తున్నాను. తీర్మానంలోని మూడవ 
పేరా ఇలా చెబుతున్నది. 

"మొత్తంగా హీందువులకు అందుబాటులో ఉన్న ఖాళీలనుంచి వారికి (O52) 
వర్గాలకు) నిర్దిష్ట శాతాన్ని ప్రత్యేకించినంత మాత్రాన ఆశించిన ప్రయోజనం నెరవేరదు. కాని 
అర్హులైన నిమ్న వర్గాల అభ్యర్థులు వారి నియామకాల అవకాశాలు హరించుకుపోకుండా 
ఉంటాయని వారు తప్పక ఆశించవచ్చు. 

ప్రభుత్వ సర్వీసుల ప్రాతినిధ్యంలో షెడ్యూల్లు కులాలకు సముచిత వాటా దక్కేందుకు 
ఈ క్రింద పేర్కొన్న విధంగా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం ఆశించింది. తీర్మానం పేరా 
7(1) (IV) లో ఇలా నిర్దేశించారు. 

“అట్టడుగు వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కలిగించేందుకోసం ఆ తరగతులకు 
చెందిన అర్హులైన వారిని, పోటీ పరిక్ష ద్వారా నియావంకాలు జరిగే సర్వీసులకైనా సరే 
నామినేట్‌ చేయవచ్చు." 


ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తే రెండు వాస్తవాలు బోధపడతాయి. 
1. ఈ తీర్మానం Arey కులాలను మైనార్టీలుగా ప్రకటించలేదు. 
2. ఈ తీర్మానం వారిక ఖాళీలలో షెడ్యూల్డు కులాలకు స్థిరమైన కోటాను 
కేటాయించలేదు. 
ప్రభుత్వ సర్వీసులతో షెడ్యూల్డు కులాలు, ఇతర మైనార్టీ జాతుల నియామకాలకు 
భారత ప్రభుత్వం చేసిన నిబంధనలలో కొట్టొచ్చినట్టు కనిపించే వైవిధ్యం ఉన్నదనే విషయాన్ని 


i 412 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 

oss న సు 

(ఇది చెప్పకనే చెపుతుంది. ఈ వైవిధ్యాన్ని ఒక్క వాక్యంలో చెప్పవచ్చు. ఈ తీర్మానం ప్రకారం 
ఇతర జాతుల నియామకం విచక్షణాధికారానికి వదిలివేయకుండా కట్టుబడి ఉంటుంది. 
దానిని ఒక బాధ్యతాయుత వ్యవహారంగా చేసారు. ఒక ఖాళీని ఏ జాతికైతే కేటాయించారో 
కేటాయించిన జాతికి చెందిన వ్యక్తితోనే నియావుక అధికారి దానిని తప్పనిసరిగా Ael 
చేయాలి. కాని షెడ్యూల్డు కులాల భర్తీలు మాత్రం విచక్షణాధికారానికి వదిలివేశారు. రిజర్వు 
చేయని ఏదైనా ఖాళీని నియావుక అధికారి షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తితో భర్తీ 
చేయవచ్చు. 

19. 'తప్పకుండా చెయ్యాలి", 'చేయవచ్చును' అనే ఈ విధమైన తేడాల కారణంగా 
ప్రభుత్వ సర్వీసులలో ముస్లింలు, ఇతర జాతులు బాగా బాతినిధ్యం పొందగా పషెడ్యూల్ను 
కులాల వారు అసలు లేకుండా పోయారు. 

ప్రభుత్వ సర్వీసులలో పెడ్ర్యూల్టు కులాల భర్తీని భారత ప్రభుత్వం నియావుక 
అధికారుల దయా దాక్షిణ్యాలకు వదిలివేసినంతకాలం ఇంతకంటే Sood ఫలితం సాధ్యం 
కాదు, 

ఆ నియావుక అధికారులు యభూరోపియన్నుగానీ, హీందువులుగానీ, లేదా 
ముస్లింలుగాని అయి ఉంటారు. యూరోపియన్‌ అయినట్లయితే ఎంచక్కా ఆయనకి 
షెడ్యూల్డు కులాల గురించిన అవగాహనే ఉండదు. షెడ్యూల్డు కులాల ప్రయోజనాల్ని 
పరిరక్షించటం అనే విషయంపై ఆయన ప్రత్యేక దృష్టీ ఏర్పరచుకోలేడు. తన ప్రధానాధికార 
బాధ్యత కొననాగినంతకాలం ఆయన తన హిందూ లేదా ముస్లిం సబార్జినేట్ల సలహాల్ని 
అనుసరించటానికి సిద్ధపడి ఉంటాడు. సాధారణంగా ముస్లీంలు తము హోదాని పటిష్టం 
చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. ఏవిధంగానైనా తవుకు కేటాయించిన అన్ని స్థానాలూ 
పాందాలనుకుంటారు. తమకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కాలని చూస్తారు. ఇక మిగతా 
ఖాళిలన్నీ హిందువులు తామే ఉంచుకుంటారు. వారు జీవన సౌఖ్యాల్ని ఇతరులతో పంచు 
కోవటం అనే విషయం తెలియనే తెలియనివారూ, ప్రభుత్వోద్యోగాల్లో చిరకాలంగా గుత్తాధి 
పత్యం కలిగి ఉన్నవారూను. తమ స్వార్థ ప్రయోజనాల దృష్ట్యాను, షెడ్యూల్డు కులాల పట్ల 
ఆనాదిగా తమకున్న ద్వేషాలతోను హిందువులు పెడ్యూల్లు కులాలకు న్యాయం చెయ్యరు. 
ఇడర్యాల్లు కులాల వారికి ఉదో mjes ఇచ్చే అంశాన్ని అలాంటి అధికారుల నిర్ణయిీానికి 
వదిలేయటం, తద్వారా పెడ్యూల్డు కులాలకు న్యాయమైన ప్రాతినిధ్యం అభిస్తుందనుకోవడం 
ఒట్టి బ్రమ, 

20. ప్రభుత్వోద్యోగాల్లో ప్రవేశం అన్నది అన్ని మైనారిటీ కులాలకూ ఒక ముఖ్యమైన 
అంశం. కానీ షెడ్యూల్డు కులాలకు పరమ ముఖ్యమైన అంశం. అది జీవన్మరణమైన అంశం. 


రాజకీయ సమస్యలు | 413 





అట్లా ఎందుకనేదానికి అనేక కారణాలున్నాయి. మొట్టమొదటగా ఇది పడ్యూళ్డు కులాల 
యువతకు అభివృద్దికి అవకాశం కల్పించే అంశం. షెడ్యూల్డు కులాలు, అలాగే భారత 
ప్రభుత్వం సైతం నిర్లక్ష్యం చేయలేని దృష్టికోణం ఇది. జీవనోసాధిలో అభివృద్ది అవకాశాలైన 
వాణిజ్యరంగం, పారిశ్రామిక రంగం వంటివి అన్ని షెడ్యూల్డు కులాల యువతకు మూసేసి 
ముఖ్య విషయం కాగా, ఇది మాత్రమే పరమ ప్రాధాన్యతను సంతరించే విషయం కాదు. ఆ 
ప్రాధాన్యత కోసం దీనితో జత చేసి చూడాల్సిన మరో అంశం ఉంది. ఆ అంశం ప్రభుత్వం 
చేసే సహాయ పరిధిని బట్టి ఉంటుంది. ఒకజాతిలో విద్యావ్యాస్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం 
ఎంతమేరకు సహాయం అందిస్తోందీ అన్న అంశం ముఖ్యమైంది. హీందూ జాతి విషయానికి 
వస్తే హిందూ జాతి విద్యలో సాధించిన శీఘ్ర ప్రగతి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. 
చదువుకుంటే ప్రభుత్యోద్యోగాల్లో ప్రవేశించటం ద్వారా అభివృద్ధి చెందవచ్చునన్న హామియే 
హిందూ సమాజంలో విద్య అంతగా వేళ్ళూనుకోవడానికి దోహదమైంది. ఆలాంటి హామీ 
విద్యలో వెనకబడి ఉన్న షెడ్యూల్డు కులాలకు చాలా అవసరం. 


DS ప్రస్తావించిన రెండింటికంటె మరింత SBS మూడో వాదన ఒకటి ఉంది. 
షెడ్యూల్డు కులాలకు చెందిన సాధారణ ప్రజల ప్రయోజనాలను గురించి - పెడ్యూల్లు కులాల్ల్‌ 
విద్యావంతులైన వర్గాల వింగడింపు ఇది. Ger సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ పాలనా విభాగం 
ఎంత ప్రధానమైనదో గ్రహించినట్లయితే ఇది బోధపడుతుంది. ముందుగా, చెప్పాల్సిందేమి 
టంటే ప్రస్తుత కాలంలో పాలనాధికారం శాసనాధికారంతో కలిసి ఉంది. ఈ ఆధునిక 
కాలంలో ఏ శాసనమూ సంపూర్ణమూ, సమగ్రమూ కాదు. చట్టం యొక్క ప్రయోజనాల్ని 
అవులు జరిపేందుకోసం నిబంధనల్ని రూపొందించేందుకు పాలనా విభాగాన్ని అనుమతి 
స్తున్నారు. ఇక రెండోది, చట్టం ఉపయోగకరంగా ఉందా లేదా అన్నది, అది ఎంత సమర్ధంగా, 
ఎంత న్యాయబద్ధంగా ఆవులు జరుపబడిందనేదాన్ని బట్టి ఉంటుంది. అందుకే, వుంచి 
చట్టాల కంటె మంచి పరిపాలన మరింత ముఖ్యం. పాలన బాగుండకపోతే మంచి చట్టాలు 
ఉపయోగపడకపోవచ్చు. అందుకే మంచి చట్టాల కంటె మంచి పరిపాలన పట్ల ఆసక్తి కనబరచ 
షెడ్యూల్డు కులాలకు పాలనా విభాగం చాలా ముఖ్యమైంది. ప్రస్తుత పాలన మంచి పాలనేనా 
ప్రస్తుత పాలన గురించి షెడ్యూల్డు కులాల వారు ఏమనుకుంటున్నారు? మొత్తం భారత 
దేశమంతటా కూడా షెడ్యూల్డు కులాల ot) వ్యవహరించే వాలనా వైఖరి ప్రతికూలంగాను, 
అన్యాయంగాను, వక్రంగాను ఉందన్న విషయంలో సందేహం అక్కరలేదు. నిజానికి షెడ్యూల్డు 
కులాల వారి ఇబ్బందులూ, వేధింపుల్లో ఎక్కువ భాగం ప్రభుత్వోద్యోగుల వివక్షత వల్ల 
నచ్చినట్టివే. దాదాపు అన్ని సందర్భాల్లోను వారు వీళ్ళను అణచివేయాలనే ధ్యేయంతోనే 


414 Cm బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


షెడ్యూల్డు కులాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. షెడ్యూల్డు కులాల పట్ల 
హిందూ, ముస్లిం అధికారుల వునస్తత్వం ఈ విధంగానే ఉంది. షెడ్యూల్డు కులాలు 
అణగిమణగి ఉండాలని భావించేటటువంటి, షెడ్యూల్డు కులాలకు ప్రతికూలురైనటు వంటి 
వర్గాలకు చెందిన పాలనాధికారులు ఉన్నంతకాలం ఆ పరిస్టితి అలాగే కొనసాగుతుంది. 
షెడ్యూల్డు కులాల వారికి ప్రభుత్వోద్యోగాల్లో ప్రవేశం కల్పించటం అనేది షెడ్యూల్డు కులాల 
వారు ముందుకు రావటానికీ, వారి సంక్షేమానికీ, అత్యంత ప్రధానమైన విషయం అనే 
దానికంటే ఎక్కువ బలం గల వాదన 2968 ఉండదు. 


21. కొన్ని వాస్తవాలు నిస్సందేహమైనవి. దుష్టత్వవు మూలం స్పష్టంగానే ఉంది. షెడ్యూల్డు 
కులాలకు ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఎంత ఉందో కూడా స్పష్టంగానే ఉంది. 
ఇతర జాతులతో పోల్చి చూస్తే 1934 జులై 4వ తేదీ నాటి ప్రభుత్వ తీర్మానం BAY 
కులాలకు వ్యతిరేకంగా ఉండడం ద్వారా దుష్టత్వంతో వారి ప్రధాన ప్రయోజనానికి తీవ్ర హాని 
చేసిందన్నది ఎవరూ కాదనలేని విషయం, ఐ.సీ.ఎస్‌.లో జాతులవారీ ప్రాతినిధ్యానికి చెందిన 
కింది పట్టికలోని అంకెలు చూస్తుంటే షెడ్యూల్డు కులాలకు ఎంత దారుణమైన పరిణామా 
లున్నాయో తెలుస్తున్నది. 





క్రమ | ఎ యూరోపియన్లతో యూరోపియన్లు 
సంఖ్య జాత మొత్తం కలుపుకుని మొత్తం మినహాయించి 
1056లో శాతం మొత్తం 568లో 
శాతం 
1. యూరోపియన్లు 488 42.4 -- 
2 హీందువులు 363 34.4 63.2 
3 ముస్లింలు 109 10.3 19.2 
4 భారత క్రైస్తవులు 23 2.2 4.0 
5. eof ఇండియన్లు 9 0.9 1.5 


0.9 1.5 


é 


రాజకీయ సనుస్యలు 415 





మొత్తం 1056 
పట్టిక -4 
పోటీ మరియు నామినేషన్‌ ద్వారా ఐ.సి.ఎస్‌. 
చావో వనన నక 
సంఖ్య 








é 





1. యూరోపియన్లు 336 152 488 
2. హీందువులు 332 31 363 
3. ముస్లింలు 35 74 109 
4. భారత క్రైస్తవులు 19 4 23 
5, ఆంగ్లో ఇండియన్లు 8 1 9 
6. పార్మీలు l 9 
7. సిక్కులు 5 6 11 
8. షడ్యూల్డు కులాలు -= 1 1 
9. ఇతరులు 28 15 43 
మొత్తం 771 285 1056 
| వద్ద 5 
ఐసీ, ఎస్‌, అనుపాతంతో పోల్చిన జనాభా నిష్పత్తి 
కము జాతి యూరోపియన్లు జనాభా జనాభా NSS 
సంఖ్య మినహా ఐ.సీ.ఎస్‌. నిష్పత్తి పోల్చిన ఎక్కువ+ 
లో వాస్తవ నిష్పత్తి తక్కువ 一 
ఉద్యోగాల నిష్పత్తి 
1 హిందువులు 63.2 50.0 + 13,2 
2 ముసీంలు 19.2 23.6 - 44 





416 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
4. eof ఇండియన్లు 15 0.3 + 1.47 

5. పార్మీలు 1.5 0.3 + 1.47 

6. సిక్కులు 2.0 1.3 + 0.7 

T. షెడ్యూల్లు కులాలు -= 13.5 - 13.5 

8. ఇతరులు 8.0 -- — -- 

22. ఈ పట్టికలతో ఈ కింది ఆభిప్రాయాలు వివాదరహిత వాస్తవాలుగా నిలిచి 

L o ఐ.సి.ఎస్‌.లో తమ భాగస్వామ్య ప్రాతినిధ్యం పొందటంలో అన్ని జాతులూ ఒక 
న్యాయమైన అభివృద్ది పరిమాణాన్ని పొందాయి. మినహాయింపుగా మిగిలినది 
ఏ మాత్రం అభిప్పద్దికే నోచుకోని దురచ్చష్ట జాతి అయిన పెడ్యూల్డు కులాలు 
మాత్రమే. 

2. కొన్ని జాతులు తవం జనాభా నిష్పత్తి కంటె మించిన పరీవరాణంలో 
ఐ.సి.ఎస్‌.లో ప్రాతినిధ్యాన్ని పొందాయి. హిందువుల విషయంలో ఇది గమ 
నించదగినది. యూరోపీయన్ల వాటా 50 శాతం మినహాయిస్తే, భారతీయుల 
సాపేక్ష స్థితితో పోల్చి మినహాయించగా హిందువులు ఐ,సీ,ఎస్‌. నియామకాల్లో 
63 శాతం పొందారు. మొత్తం జనాభాల్లో వీళ్ళ జనాభా 50 శాతమే, వారు 
13 శాతం ఎక్కువ అనుభవిస్తున్నారు. 

3. FIEND అసమానతల్ని సరిదిద్దటం కోసం ఉద్దేశించబడిందే నామినేషన్‌ 


పద్ధతి. అయినా నామినేషన్‌ సదుపాయం అవసరం లేనట్టి, కోరలేనట్టి కొన్ని 
జాతులు, పోటీ ద్వారానే అని ఐ. సి. ఎస్‌. నియామకాల్లో చాలా ఎక్కువ 
స్థానాలే సంపాదించుకోగలిగినప్పటికీ ఆ జాతులకు నామినేషన్‌ సదుపాయం 
కల్పించబడింది. ఇది నిస్సంకోచంగా హిందువులకు సంబంధించిందే. 
1920-1942 వుధ్య పోటీ ద్వారా భారతీయుల్ని నియమించిన 435 
ఖాళీల్లో హిందువులు 332 సంపాదించుకోగలిగారు. అయినా వారికి 31 
స్థానాలు నామినేషన్‌ ద్వారా ఇవ్వటం జరిగింది. ఐ. సీ. ఎస్‌.కు 1920-42 
మధ్య పోటీ ద్వారా ముస్లింలు 32 ఉద్యోగాలు మాత్రమే పొందగలిగారు. కానీ 
వారికి నామిసేషన్‌ ద్వారా 74 స్థానాలు ఇచ్చారు. సిక్కులు పోటీలో 5 Tar 
సంపాదించుకున్నారు. కానీ వారికి నామినేషన్‌ 6 ఇచ్చారు. పోటీలో 


రాజకీయ సమస్యలు 417 





మాత్రమే. షెడ్యూల్డు కులాల పరిస్థితి ఎంత శోచనీయంగా ఉందో దీనివల్ల 
తెలుస్తోంది. ఇతర ఉద్దరించడానికి ప్రయాస పడుతున్న ప్రభుత్వం 
షెడ్యూల్డు కులాలకు సంబంధించి తన వైఖరిని కనీసం మార్చుకోవడానికి 
సైతం ప్రయత్నించకపోవడం ఈ ఫలితాలకు కారణం. 


23. షెడ్యూల్డు కులాల పరిస్థితి దయనియమే కాదు, దుర్భరం కూడా. ఇది భారత 
ప్రభుత్వ ప్రస్తుత విధానాల ఫలితమే. ప్రభుత్వోద్యోగాల్లో షెడ్యూల్డు కులాల నియామకం 
కోటాను ఇతర మైనార్టీల విషయంలో వలె నిబంధనలో పేర్కొనకుండా నియామక అధికారుల 
విచక్షణకు వదిలేయటం వల్లనే ఇట్లా జరిగింది. నియామక అధికారులు చాలావరకు హందూ 
కులాల వాళ్ళు. ఈ విచక్షణతో వాళ్ళు షెడ్యూల్డు కులాలకు మేలు చేస్తారని ఆశించడానికి 
లేదు. ప్రస్తుత విధానం కొనసాగినంత కాలం, ఇతర కులాల ప్రయోజనాల కోసం షెడ్యూల్డు 
కులాల ప్రయోజనాలు త్యాగం చేయబడతాయి. నిర్లక్ష్యం చెయబడతాయి అన్నది 
నిస్సందేహం. భారత ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేయకుండా పెడ్య్యూల్టు కులాల Hye 
సమానం చేయాలి, ఇంకా - 

1. ప్రభుక్వోద్యోగాలు పొందటానికి ఇతర కులాలవలె షెడ్యూల్డు కులాలు కూడా 
మైనార్టీలుగా ప్రకటించాలి. 


2. ఐసియస్‌. వార్డిక ఖాళీల్లో, భారతదేశవ్యాప్తంగా తీసుకునే కేంద్ర సర్వీసుల్లోను, 


స్థానికంగానూ షెడ్యూల్డు కులాలకు కేటాయించిన వాటాను న్యాయబద్ధంగా, 
ధర్మబద్దంగా రిజర్వు చేసి నిష్పత్తి ప్రకారం 13 '/, శాతం నిర్ణయించాలి. ఇట్టా 
చేయకపోతే షెడ్యూల్డు కులాలు ప్రభుత్వోద్యోగాల్లో తమ వాటాను పొందలేరు. 





24. షెడ్యూల్డు కులాలను మైనార్టీలుగా ప్రకటించకపోవడం వల్లనే ఈ ఇబ్బంది. వాళ్ళ 
దారిలో ఉన్న ఈ ఆటంకాన్ని తొలగించటం అవసరం. మైనార్టీగా ప్రకటించబడిన జాతికీ 
ప్రభుత్యోద్యోగాల్లో రిజర్వేషన్‌ సౌకర్యం ఉంటుంది అని 1934 జులై 4 తీర్మానంలో చెప్పటమే 
అందుకు కారణం, షెడ్యూల్డు కులాల్ని మైనార్టీ కిందికి చేర్చడానికి ఆ తీర్మానానికి ఎం 
అభ్యంతరం ఏర్పడిందో తెలుసుకోవడం కష్టం. మైనార్టీ అనే పదం ఒక రాజకీయ పదం, 
దానికిచ్చిన నిర్వచనంలో ఎలాంటే సందేహం లేదు. కమ్యూనల్‌ అవార్డు నిబంధనల్లో ఈ 
విషయం నిర్దారించారు. ఘనత వహించిన భారత చక్రవర్తి వారి కమ్యూనల్‌ అవార్డు పరిధిలో 
దేన్నయితే మైనార్టీగా పేర్కొంటారో దానినే మైనార్టీగా పరిగణించడమైంది. వాస్తవానికి, భారత 
ప్రభుత్వం ముస్లింలను, సిక్కులను, భారత క్రైస్తవులను, ఆంగ్లో ఇండియన్లను మైనార్జీగా 
ప్రకటించడానికి ఆధారం ఆ rÅ. కమ్యూనల్‌ అవార్డ్‌ పరిధిలో ఉన్నారు గనుక వాళ్ళంతా 


418 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మైనార్టిలైనప్పుడు మరి అదే అవార్డులో ఉన్న షెడ్యూల్డు కులాలు, మైనార్టీలు ఎందుకు 
కాలేదు? వీళ్ళు కూడా అదే అవార్డు పరిధిలో ఉన్నారు కదా! ప్రభుత్వం గనుక షెడ్యూల్డు 
కులాల్ని మైనార్టీగా ప్రకటిస్తే తత్పర్యవసానంగా అది ఇతర మైనార్టీలతోపాటు వీళ్ళకు కూడా 
వారి వాటా వారికే అందజేయోల్సిన బాధ్యతకు కట్టుబడాల్సి ఉంటుంది. అట్లా 
ప్రకటేంచనప్పుడు షెడ్యూల్డు కులాలకు న్యాయబడ్డ వాటాగా పేర్కొన్న కోటాను ఎవరైనా 
వ్యతిరేకించవచ్చు. బ్రిటిష్‌ ఇండియాలో వాళ్ళ జనాభా 13.6 శాతం అనీ, ప్రభుత్వోద్యోగాల్లో 
వాళ్ళకు 13.6 శాతం కంటె ఎక్కువ రాదనీ చూపబడుతోంది. 50శాతం జనాభా ఉండి 63 
శాతం ఉద్యోగాలు, అంటే 13 శాతం ఎక్కువ పొందుతూ ఉన్న హిందువులకు ఇది బాధ 
25. పెడ్యూల్డు కులాల ఈ హక్కుకు అభ్యంతరం ఎక్కడినుండి వస్తోందంటే అది 
విచిత్రంగా మనం ఊహించని వాళ్ళనుంచే. ఇది హీందువుల నుంచి వస్తోంది. 1932లో | 
రూపొందించిన పూనా ఒప్పందంలో షెడ్యూల్డు కులాల - హిందువుల పరస్పర హక్కులు. 
నిర్వవించబడ్డాయి. షెడ్యూల్డు కులాలు మైనార్టీ Herod, వారికి దేశంలోని ప్రభుత్వోద్యోగాల్లో 
తగిన మోతాదు వాటా కల్పించాలనీ హిందువులు అంగీకరించినట్టే ఒడంబడిక vð. 
గాంధీని మృత్యువు నుంచి కాపాడడానికే హడావిడిగా చేసిన ఒప్పందం అది. అయితే, ఆ 
“తగిన మోతాదు” అనేది జనాభా నిష్పత్తికి తక్కువ కాకూడదన్న విషయంలో సందేహం 
ఉండదు. అందుకే హిందువులు షెడ్యూల్డు కులాల హక్కుల్ని కాదనలేరు. కానీ ఇవ్వరు. 
షెడ్యూల్డు కులాల హక్షుల్ని వ్యతిరేకించే పక్షం భారత ప్రభుత్వమే. ఇంకెవరూ కాదు. 1942 
మార్చి కేంద్ర శాసనసభలో, శాసన సభ్యుడు రావ్‌ బహద్దూర్‌ ఎన్‌, శివరాజ్‌ పతిపాదించిన 
కోత తీర్మానం చర్చలో ప్రతిపాదించిన అంశమైన “షెడ్యూల్డు కులాల్ని మైనార్టీగా ప్రకటించటం, 
వారి భాగాన్ని నిర్వచించటం' అనే అంశాన్ని OPES DAS, ముస్లింలు, ఆంగ్లో 
ఇంజయన్లు, సిక్కులు బలపరిచారు. ఒకే ఒక్క వ్యక్తి తప్ప, హిందువులు ఎవరూ అభ్యంతరం 
చెప్పలేదు. ఆ వ్యక్తి భారత ప్రభుత్వ ప్రతినిధి. ఇది ఈ వృత్తాంతంలో అత్యంత విషాదకరమైన 
భాగం. షెడ్యూల్డు కులాల సంక్షేమం కోసం హిందువులు ధర్మకర్తలని భారత ప్రభుత్వం 
చెప్పింది. ధర్మకర్తలుగా వాళ్ళు, ఇతర మైనార్టీల హక్కుల సంరక్షణ కంటే పెడ్యూల్టు కులాల 
హక్కుల సంరక్షణకే మరింత సిద్దంగా ఉండాలి. షెడ్యూల్డు కులాలకు వారి హక్కుగా 
ప్రభుత్వోద్యోగాలు కల్పించే పనిలో భారత ప్రభుత్వానికి హిందువుల వల్ల ఏదైనా అవాంతరాలు 
ఏర్పడి ఉంటే అది ఒక సాకుగా అయి ఉండేది. కానీ అలాంటి సాకు ఏదీ లేదు. షెడ్యూల్డు 


రాజకీయ సమస్యలు 419 





26. భారత ప్రభుత్వం పెడ్యూల్టు కులాల హక్కుల్ని కాదనటానికి కారణం ఎమిటి? శాసన 
సభ్యుడు రావు బహద్దూర్‌ ఎన్‌. శివరాజ్‌ ప్రతిపాదించిన కోత తీర్మానంలో గౌరవనీయ హోం 
సభ్యుడు చేసిన ప్రసంగం నుంచీ ఒక సూచన కనిపిస్తోంది. షెడ్యూల్డు కులాల వారిలో తగినంత 
మంది చదువుకున్నవాళ్ళు లేరు అనే కారణం చూపుతున్నారు. ఇది ఏ విధంగానూ సరైన 
కారణం కాదు అని చెప్పవచ్చు. ముందుగా, ఇది 1934 తీర్మానం 3వ పేరాలో ఇచ్చిన పాత 
కారణమే. గత 8 సంవత్సరాలుగా ఈ కారణంలో ఏ మార్పూ లేదు. ఇక రెండవది - 1934 
నాటీకీ సైతం ఆ ప్రకటనలో వాస్తవం లేదు. 1942 నాటికి ఇది తప్పుడు (పకటన 
అవుతుంది. 1939-40లలో షెడ్యూల్డు కులాలకు చెందిన కళాశాల విద్యార్థులు ప్రైవేట్‌గా 
చేసిన సర్వే లెక్కల ప్రకారం అప్పటికి గ్రాడ్యుయేషన్‌ చేసిన aro కులాల విద్యార్థులు 
మొత్తం 400 నుంచి 500 మంది. ఇక మూడవది - ఒకవేళ చదువుకున్నవాళ్ళు లేరన్న 
విషయం యధార్థమే అయినా షెడ్యూల్డు కులాల్ని మైనార్టీగా ప్రకటించడానికీ, వారి నిష్పత్తి 
వాటా వారికి సవుకూర్చడానికీ ఏమిటీ ఆటంకం? ఒక ఏడాదిలో షెడ్యూల్లు కులాలకు 
కేటాయించిన స్థానాలకు సరిపడా కనీసం చదువుకున్న షెడ్యూలు కులాల అభ్యర్థులు 
లేకపోయినట్లయితే, ఎవరికీ ఇబ్బంది లేదు. ఎందుకంటే, ఆ ఖాళీ స్థానాలు హిందువులకు 
పోతాయి. హోం సభ్యుడు సూచించిన ఇబ్బంది షెడ్యూల్డు కులాలకు మాత్రమె చెప్పాల్సింది 
కాదు. ఈ ఇబ్బందికి ఇతర మైనార్టీల పరిస్థితి మినహాయింపేమీ కాదు. వాస్తవంగా, 
ప్రభుత్వం 1934లో తీర్మానం జారీ చేసినపుడు ఈ ఇబ్బంది వాళ్ళ విషయంలో కూడా 
ఉండొచ్చుననే వాళ్ళు భావించారు. కానీ వాళ్ళను మైనార్టీలుగా ప్రకటించడానికి, వారి నిష్పత్తి 
వారికీ కేటాయించడానికీ ప్రభుత్వానికి ఆ అభిప్రాయం ఏమీ అడ్డు కాలేదు. ప్రభుత్వం 
వాళ్ళను మైనార్టీలుగా ప్రకటించింది. వారి నిష్పత్తి వారికి కేటాయించింది, ఎ సంవత్సరం 
లోనైనా వారికి రిజర్వు చేసిన స్థానాలకు చదువుకున్న అభ్యర్థులు లేనట్టయితే, తీర్మానంలోని 
7(1) (iii) పేరా ప్రకారం ఆ మిగిలిన ఖాళీలు ముస్లింలకు చెందే విధంగా ప్రభుత్వం 
ఏర్పాటు చేసింది. 

27. ఇతర కులాల్లో హాయిగా అధిగమించగలిగిన ఈ ఇబ్బందులు షెడ్యూల్డు కులాల 
విషయంలో మాత్రం కుదరలేదన్నది స్పష్టం. అలా చేసినట్లయితే ప్రభుత్వం షెడ్యూల్డు కులాల 
న్యాయమైన హక్కుల్ని కాపాడిన అన్యాయానికి, దోషానికి గురవుతుంది! కారణాలు swe] 
ఆధారాల్ని చూపించటం వల్ల ప్రభుత్వం నిందార్లమవుతుంది. ప్రభుత్వం Day కారణాలు 
కేవలం షెడ్యూల్డు కులాల హక్కుల్ని వ్యతిరేకించటానికి చెప్పే సాకులు మాత్రమే. 


28. వాళ్ళను మైనార్టీలుగా ప్రకటించాలనీ, TOS ఖాళీలలో వారి నిష్పత్తిని వారికి 


420 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ట్రైసంగాలు 


కేటాయించాలనీ చెప్పే రెండు పరిష్కారాలతోపాటు, Wire కులాలు ప్రభుత్వోద్యోగాల్లో తము 

అవసరం ఉంది. 

అవి: 1. వయోపరిమితిని పెంచటం. 

2. పరీక్ష ఫీజులు తగ్గించటం. 

3. DEP) కులాల ప్రయోజనాల కోసం రూపొందించిన నిబంధనల్ని 
అనుసరించాల్సిన అన్ని శాఖల్నీ పర్యవేక్షించటం కోసం షెడ్యూల్డు కులాలకు 
చెందిన ఒక అధికారిని నియమించటం, 

1. పయో $0258 


29. ఐ.సి.యస్‌.లోనూ కేంద్ర సర్వీసుల్లోనూ నియామకానికి ప్రస్తుతం ఉన్న వయో 
పరిమితి 24 సంవత్సరాలు. సాధారణంగా ఈ గరిష్ట వయోపరిమితి షెడ్యూల్డు కులాలకు 
చాలా కష్టం. తీవ్ర దారిద్ర్యంలో ఉన్న ఒక షడ్యూల్డు కులాల విద్యార్థి ఉన్నత, ధనిక వర్గాల 
నుంచి వచ్చిన విద్యార్థుల వలె ఆ వయోపరిమితిలో తన చదువును పూర్తిచేయటం కష్టం. 
ఇడ్యూల్లు కులాల పిల్లలు తమ విద్యాభివృద్ధిలో అనేక ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
చదువుల కోసం, ట్యూషన్‌ here కోసం, ఇళ్ళల్లో సౌకర్యాలుండవు. ధనిక వర్గాల Boos 
వాళ్ళ శీఘ్ర ప్రగతిని కొనసాగించటానికి అన్ని సౌకర్యాలూ ఉంటాయి. షెడ్యూల్డు కులాల 
పిల్లలు ఎలాగో కష్టపడి చదువులు పూర్తి చేసేసరికి వారికి ప్రభుత్వోద్యోగాల్లో నియామకాలకు 
వారి అధిక వయసు అనర్హతగా పరిణమిస్తుంది. అందువల్లనే వాళ్ళకు వయోపరిమితి కనీసం 
3 సంవత్సరాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్‌ నిర్దేతుకమైనదేమీ కాదు. భారత 
ప్రభుత్వం ఇందుకు ఆమోదిస్తే అది అసాధారణ విషయం ఏమీ అవదు, వ్రభుత్వోద్యోగాల్లో 
అనుపాతం కేటాయించిన అన్ని ప్రావిన్టియల్‌ ప్రభుత్వాలూ ఈ రాయితీ కల్పించాయి. 
వయోపరిమితిని ఇతర కులాల కంటే షెడ్యూల్డు కులాలకు ఎక్కువ పాడిగించాయి. కొన్ని 
ప్రావిన్సులు 2 సంవత్సరాలు, మరికొన్ని బ్రావిన్సులు 3 సంవత్సరాలు పెంచాయి. ఈ 
రాయితీ మంజూరు చేయటంలో భారత ప్రభుత్వం ఒక DOTEE సూత్రాన్ని అనుసరిస్తు 


న్నట్లు అవుతుంది. 


30. ఐ.సి.యెస్‌. పరీక్ష ఫీజు 100 రూపాయలు, భారత తనిఖీ వురియు లెక్కల 
(ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌) సర్వీసుల ఫీజు 82 రూపాయలు. ఇతర మంత్రిత్వ 





రాజకీయ సమస్యలు 421 





నిజంగా వాళ్ళ వల్ల కాదు. చాలామంది షెడ్యూల్డు Hero విద్యార్థులు పరీక్షలు పాసవటం 
కోసం చాలా శ్రమపడి చాలా సమయం వెచ్చించినా, ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర పరీక్ష ఫీజుకు 
డబ్బులు లేక పరీక్ష రాయటం వీలుపడడం లేదు. ఈ లోపాల్ని తొలగించాల్సిన అవసరం 
ఉంది. ఈ పరీక్షలకు వసూలు చేసే ఫీజులో షెడ్యూల్డు కులాల విద్యార్థుల నుంచి 4 వ 
వంతు ఫీజు మాత్రమే వసూలు చేయాలన్నది అభ్యర్థన. 
ఎ. eee కులాల అధికారి 

31. ఈ రెండు రాయితీలను అనువుతించినట్లయితే షెడ్యూల్డు కులాలు తవు 
పోటీదారులతో మరింత సమానంగా పోటీ చేయగలోగేలా అపారంగా సహాయపడినట్లే. అయితే 
ఈ సహాయం ఈ విధంగా మాత్రమే అయితే సరిపోదు. ఇంకొంత కూడా చేయాల్సి 
ఉంటుంది. అదేమిటంటే, ప్రభుత్వోద్యోగాల్లో షెడ్యూల్డు కులాల ప్రవేశం గురించిన హక్కుల్ని 
పర్యవేక్షించేందుకు బాధ్యుడుగా హోం శాఖలో గానీ, కార్మిక శాఖలోగానీ భారత ప్రభుత్వం ఒక 
షెడ్యూల్డు కులాల అధికారిని నియమించాలి. ప్రభుత్వోద్యోగాల్లో జాతుల ప్రాతినిధ్యం గురించి 
ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడడానికీ భారత 
ప్రభుత్వం ఒకసారి అలాంటి అధికారులను నియమించిందన్న సంగతి తెలిసిందే. అలా 
కాకపోయినా పెడ్యూల్టు కులాల ఉద్యోగ హక్కుల్ని పరిరక్షించడానికి ఒక షెడ్యూల్డు కులాల 
అధికారిని నియమించాల్సిన అవసరం ఉన్నదనటం నిర్వివాదాంశం. అలాంటి బాధ్యతగల 
అధికారి పర్యవేక్షణ గనుక లేకపోతే ప్రస్తుతం షెడ్యూల్డు కులాల వారి పట్ట ఉన్న ప్రతికూల 
ప్రభావం ఫలితంగా ఈ నిబంధనలు వారికీ తగిన ప్రయోజనం చేకూర్చకుండా పోయే 
ప్రమాదం ఉంది. 

ఈ నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షించే బాధ్యత వహించడానికి ఒక 

స్వతంత్ర అధికారిని నియమించటం ఒక్కటే దీనికి తగిన పరిష్కారం. 
IV. ఫెడరల్‌ SOE సర్వీస్‌ కమీషన్‌లో ప్రాతినిధ్యం లేకపోవటం 

32. ప్రస్తుతం ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో నలుగురు వ్యక్తులు కొనసాగుతున్నారు. 
వీళ్ళల్లో ఇద్దరు యూరోపియన్లు, ఒకరు హిందువు, ఒకరు మహమ్మదీయుడు. ఫెడరల్‌ పబ్లిక్‌ 
సర్వీసు కమీషన్‌ నిర్మాణ మార్పులో షెడ్యూల్డు కులాలు దూరం చేయబడ్డాయి. ఫెడరల్‌ 48 
సర్వీసు కమీషన్‌లో వారికి ప్రాతినిధ్యం ఎందుకు లేకుండా చేశారన్న దానికి ఏ కారణమూ 
లేదు. భారతదేశంలో మూడు ప్రధాన విభాగాల ప్రజలున్నారు. వాటిలో షెడ్యూల్డు కులాలు 
మూడవ ప్రధాన విభాగం. ఈ విభాగం జనాభా మిలియన్లలో ఉంది. ప్రభుత్వోద్యోగాల్లో వారి 


122 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రమేయం అన్నది మిగతా రెండు ప్రధాన విభాగాల్లాగానే అంతటి ముఖ్యమైనదీ. వీళ్ళ 
ప్రయోజనాలకు ఏర్పడే ప్రమాదం మిగతా రెండు విభాగాలకు ఎర్పడే దానికంటే తక్కువ 
కాదు. ఆ ప్రమాదానికి కాపలా కాయాల్సిన అవసరం మిగతా రెండు విభాగాల కంటె ఎక్కువ 
ఉంది. ఫెడరల్‌ SOS సర్వీస్‌ కమీషన్‌లో వారికీ ప్రాతినిధ్యాన్ని BOD, Bos టాన్ని 
సమర్ధించుకోవడం చాలా కష్టనుని తేలింది. ఫెడరల్‌ SOE సర్వీసు కమీషన్‌కీ కచ్చితంగా కుల 
న్వభావం ఉంది. ఈ విధంగా చేయటానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, 
కమిషన్‌లో ఎక్కువమంది జనాభా ఉన్నవాళ్ళ నుంచి ప్రతినిధుల్ని తీసుకోవాలనుకోవటం వల్ల 
కావచ్చు. రెండవది, ఒక కులం వారి పక్షపాతంతో కొందరిని, వరో కులం పక్షపాతంతో 
ఇంకొందరిని చేర్చి కమీషన్‌ నిర్మించి ఉండవచ్చు. ఎట్లా చూసినా సరే, ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ 
కమిపన్లో షెడ్యూల్డు కులాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయటం అన్నది బొత్తిగా అన్యాయం, 
హిందువులు - ముస్లింలలో ఎన్ని తగాదాలున్నా చేపలు, బొమ్మిడాయిలు పంచుకునే దగ్గర 
చాలా సులువుగా ఏకమవుతారన్నట్లుగానే పడ్యూల్లు కులాల వాటాను ఇవ్వకుండా చేయటానికి 
కూడా వాళ్ళు అట్లాగే ఐక్యమవుతారన్న దృష్టా పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌పై షెడ్యూల్డు కులాలకు 
విశ్వాసం - కమిషన్‌ ఇంతవరకూ ఒక్క పెడ్యూల్టు కులాల అభ్యర్థిని కూడా యోగ్యుడుగా 
కష్టం. ఏ కమీషన్‌కే పక్షపాత దోషం అంటదు. ప్రతీ కమీషన్‌ “అయోగ్యత'”' అనే పలాయన 
పరిభాషలో ఆశ్రయం పొందుతుందన్న సంగతి తెలిసిందే. ఆ పరిభాష అనేక పాపాల్ని కప్పి 
ఉంచటానికి వివరణకు అతీతంగా ఉద్దేశించిందే. న్యాయంగా ఫెడరల్‌ SOE సర్వీసు 
కమీషన్‌లో ఇడ్యూల్ల్డు కులాలకు రావలసిన ప్రాతినిధం వంతు వారికి దక్కాలి. 








Ai Son = 





విభాగం - 2 


V. ఉన్నత అధ్యయనానికి సహాయం కొరత 


33. DEF ep కులాల బాలుర ఉన్నత విద్యాభివృద్ధిని గమణంచన మీదట ఈ కింది 
అభిప్రాయాలకు రావచ్చు. 
1. సామాజిక మానవీయ శాస్త్రాలలోనూ, న్యాయశా(స్తంలోను పురోగమనం 
సంతృప్తికరంగా ఉంది. 


2. సైన్సు, ఇంజనీరింగ్‌లో ఏమాత్రం ప్రగతి లేదు. 
3, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యావకాశాలు ఊహకు అందనఎ. 


34. ఈ విచారకర పరిస్థితిని తగిన విధంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. 
షెడర్యాల్లు కులాల సంక్షేవుంం పూర్తిగా ప్రభుత్వ సర్వీసుల Trapp ఆధారపడే 
ఉంటుందని షెడ్యూల్లు కులాలవారు ప్రభుత్వ సర్వీసుల్లో చేరే సమస్యను చర్చిస్తున్నప్పుడు 
చెప్పటం జరిగించి. ప్రభుత్వ సర్వీసులు ఉదారంగా ఉండాలంటే దేశంలోని జాతీయ 
జీవనంలా అన్ని వర్గాల వారికి ప్రత్యేకించి షెడ్యూల్డు కులాల వారికి ప్రభుత్వ సర్వీసులలో 
ప్రాతినిధ్యం కల్గించేటట్లుగా ఉండాలి. దిగువస్థాయి ఉద్యోగాల్లో వారిని ఉద్యోగాల్లో చేరడానికి 
అనువుతి ఇచ్చినప్పటికీ ఆ ప్రాతినిధ్యం ఏమాత్రం ఫలితాన్నిచ్చేది కాదు. చదువుకున్న 
యువకులకు జీవిక కల్పించడానికి బాగుంటుంది కాని, అది షెడ్యూల్లు కులాల పరిస్థితిపై 
ప్రభావం చూపజాలదు. గుమాస్తా ఉద్యోగాల్లో కంటే కార్యనిర్వాహక పదవుల్లో షెడ్యూల్డు 


424 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే వారి పరిస్టితి, హోదా మెరుగవుతాయి. కార్యనిర్వాహక పదవులు 
అత్యంత కీలకమైన పదవులు. ఈ పదవులు రాజ్య వ్యవహారాలపై ఒక కొత్త మలువునిస్తాయి. 
కార్యనిర్వాహక పదవిని పొందాలంటే ఉన్నతస్థాయి విద్య అవసరమనేది స్పష్టమైన విషయం. 
అలాంటి పదవులు ఉన్నత విద్య అభ్యసించిన వారికి తప్ప వేరే వారికి ఉండవు. 

35. ప్రజలకుగాని, DEF కులాల వారికి గాని పట్టభద్రన్థాయి సామాజిక శాస్తాల 
ఎద్య, న్యాయ విద్య అంతవిలునైనదేం కాదు. హిందువులకు సైతం అంత పెద్ద విలువైనది 
కాదు. షెడ్యూల్డు. కులాల వారికి ఎది సహాయకారి అంటే - శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత 
విద్యే. అయితే షెడ్యూల్టు కులాల వారికి సైన్సు, టెక్నాలజీ విద్య అందుబాటులో ఉండటం 
లేదన్నది స్పష్టమైన విషయం. అందువల్లనే ఎంతోమంది తమ పిల్లలను ఆర్ట్స్‌ విషయాలలో 
ఎద్యకూ, న్యాయువిద్యకూ పంపుతున్నారు. ప్రభుత్వ సహాయం లేకుండా పెడ్యూల్లు 
కులాలవారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్య పొందలేరు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో 
వారికీ సహాయం చెయటానికీ ముందుకు రావాలి. ఆడే న్యాయమైన సరైన విషయం 
అవుతుంది. 

36. భారత ప్రభుత్వం ఈ కింద పేర్కొన్న ప్రతిపాదనలను అంగీకరిస్తే ఈ సమస్య 
పరిష్కరించవచ్చు. 

1. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలలోనూ, ఇతర సాంకేతిక శిక్షణ సంస్థల్లోనూ 
శాస్త్ర సాంకేతిక కోర్సులు చదువుతున్న షెడ్యూల్డు కులాల విద్యార్థులకు ఉపకార 
వేతనాలు (స్కాలర్‌పీస్స్‌) ఇవ్వడానికి సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు 
కేటాయించాలి. 

2. ఆమెరికా, ఐరోపా ఇంగ్లండు వంటి విదేశీ విశ్వవిద్యాలయాల్లో సైన్సు, టెక్నాలజీ 
అధ్యయనం చేయడానికి షెడ్యూల్డు కులాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇవ్వడానికి 
ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు మంజూరు చేయాలి. 

37. భారత ప్రభుత్వం ఈ బాధ్యతను స్వీకరించడాన్ని ఏదీ ఆపలేదు. విద్య అనేది 
శాసన నిర్మాణ పరంగా కేంద్రపు అంశం కాదనేది నిజమే. అయినప్పటికి భారత ప్రభుత్వ 
చట్టం సెక్షన్‌ 150 (2) ని బట్టే కేంద్ర శాసనసభ శాసనాలు చేసే పరిధిలో లేనప్పటికీ కేంద్ర 
ప్రభుత్వం ఎ ప్రయోజనానికైనా గ్రాంట్లు ఇవ్వవచ్చు. విద్యాసంస్థలకు సహాయం చేయడానికి 
భారత ప్రభుత్వం ఈ అధికారాన్ని వినియోగించింది. కేంద్ర ప్రభుత్వ పాలనా ప్రాంతాల్లో 
“లేనప్పటికీ కేంద్ర రెవెన్యూల నుండి సహాయక గ్రాంట్లను (గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌) 
పొందుతున్న విద్యాసంస్థల పట్టిక ఈ కింద ఇవ్వబడింది: 


విద్యాపరమైన ఫిర్యాదులు 425 





I. విద్యా సంస్థలు వార్థిక ధనం 
1. భారత మహిళా విశ్వవిద్యాలయం 50 వేల రూపాయలు 
బొంబాయి నాన రికరింగ్‌ గ్రాంట్లు రెండు 
ఈ సంస్థకు 1937-38, 
1941-42 సంవత్సరాల్లో 
అందచేశారు. 
2. విశ్వభారతి -శాంతినికేతన్‌ రూ. 25,000 
3. అంతర్‌ విశ్వవిద్యాలయ బోర్డు, ఇండియా. రూ. 1000 
4. ఆంగ్లో ఇండియన్‌, ఐరోపా విద్యల 
అంతర్‌ ప్రావిన్సుల బోర్డు రూ. 3,600 
11. శాస్త్ర సంస్థలు 
1. భారత శాస్త్రీయ అవగాహనా రూ. 18,000 
అసోసియేషన్‌, కలకత్తా 
2. రాయల్‌ ఏషియాటిక్‌ సాపైటీ-బెంగాల్‌ రూ. 2,500 
3. భారత గణాంక సంస్థ, కలకత్తా రూ. 37,000 
4. భారత జాతీయ శాస్త్ర సంస్థ - కలకత్తా రూ. 6,000 
5. విశ్వేశ్వరానంద్‌ వైదిక పరిశోధనా సంస్థ, సిమ్లా రూ. 2,500 
6. భారత శాస్త్ర సంస్థ - బెంగుళూరు రూ. 1,50,000 
7. భండార్కర్‌ ప్రాచ్య పరిశోధనా సంస్థ, పూనా రూ. 4,000 
8. బోను పరిశోధనా సంస్థ, కలకత్తా రూ. 45,000 
III. ఇతర సంస్థలు 
1. ఇండియన్‌ ఒలింపీక్‌ అసోసియేషన్‌ రూ, 2,000 
2. గర్ల్‌ గైడ్స్‌ అసోసియేషన్‌ - ఇండియా రూ. 2,500 


రికరింగ్‌ గ్రాంట్లు 





ఆత 

38. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి ఇచ్చే 
మూడు లక్షల రూపాయలు, ఆలిఘర్‌ ముస్లీం యూనివర్సిటీకి ఇచ్చే మూడు లక్షల 
రూపాయల గ్రాంటు ఇందులో చేర్చలేదు. దేశ విదేశాల్లో అత్యున్నత విద్యాభ్యాసానికి 
మద్దతుగా భారత ప్రభుత్వం ఈ రెండు విశ్వవిద్యాలయాలకు చేస్తున్న ఆర్థిక సహాయం 
షెడ్యూల్డు కులాల ఉన్నత విద్య కోసం కూడా చేయాలని కోరడమైనది. ఉన్నత విద్యార్థన కోసం 


రూ, 2,99,100 





426 డా॥ PEPE అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు 


ఈ ఎశ్వవిద్యాలయోలకిచ్చిన గ్రాంట్లు నిజంగా హిందూ, ముస్లిం మతాలకు చెందినవారి 
ఉన్నత విద్య కోసమే. అదలా ఉండగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు 
మూడు లక్షల రూపాయలు ఇచ్చినట్టుగానే షెడ్యూల్డు కులాల్లో ఉన్నత విద్యను పెంపాందిం 
చేందుకు అంత డబ్బు ఎందుకు వెచ్చించటం లేదో కారణం తెలియదు. వారు తరచుగా 
తను బాధ్యత అని చాటుకుంటున్నట్టు ప్రభుత్వానికి షెడ్యూల్డు కులాల స్థాయిని పెంచే ఆసక్తి 
ఉంటే వారి కోసం కేంద్ర ప్రభుత్వం విద్యా బడ్జెట్‌లో అలాంటి అవకాశం కల్పించాల్సిన 
సమయం ఇది, 

39. ఒకవేళ ఈ పథకం గాని అమలు జరిపితే షెడ్యూల్డు కులాల వారి పరిస్టితి హోదా 
విప్లవాత్మకంగా మారతాయి. షెడ్యూల్డు కులాల వారికి దానితో ఎంతో భవిష్యత్తు ఏర్పడుతుంది. 
గ్రాంట్ల పద్ధతిగానే గాక అప్పుగా ఇచ్చినా వారు ఈ పథకాన్ని ఆనందంతో అంగీకరిస్తారు. 
ఈ పథకం సహాయాన్ని పొందిన పెడ్యూల్టు కులాల విద్యార్థులకు వారు ఉద్యోగంలో చేరిన 
తర్వాత, తాము తీసుకున్న ఆర్థిక సహాయోన్ని తిరిగి తీర్చివేయడానికిగాని లేదా ప్రభుత్వంలో 
తక్కువ స్కేళ్ల జీతంలో కొంతకాలం పనిచేయడానికి గాని అవకాళం ఇవ్వాలి. ఈ 
ప్రతిపాదనలు ఒప్పుకోవడానికి ప్రభుత్వానికేమాత్రం అభ్యంతరం ఉండజాలదు. 

40. షెడ్యూల్డు కులాల విద్యార్థులకు ఉన్నత శాస్త్రీయ, సాంకేతిక విద్యను గరపడానికి 
మరో రెండు ప్రతిపాదనలు చేస్తున్నాను. 

(3) గనుల పాఠశాలలో షెడ్యూల్డు కులాల విద్యార్థులకు అవకాశం 


పాఠశాల గని సాంకేతికత్వంలోను, భూగర్భ శాస్త్రంలోను అత్యుత్తమ శిక్షణనిస్తుంది. భారత 
గనుల పాఠశాలలో ఇచ్చే శిక్షణ భారతదేశంలోని పరిశ్రమల్లో, బొగ్గు గనుల పరిశ్రమలలో 
పనిచేయడానికి శిక్షణ ABD విధంగా ఉంటుంది. ప్రస్తుతం భారత గనుల పాఠశాలలో శిక్షణ 
పొందుతున్న విద్యార్థుల సంఖ్య దాదాపు 97. భారతదేశం అన్న ప్రాంతాల నుండి వచ్చిన 
వారికి ఈ పాఠశాలలో ప్రవేశం ఉంటుంది. 97 వుంది విద్యార్థుల్లో ఒక్కరు కూడా 
షెడ్యూల్డు కులాలకు చెందిన వారు కాదని విచారణలో తెలిసింది. 

MTSE కులాల విద్యార్థులు భారత గని పాఠశాల వల్ల ప్రయోజనం పొందేలా 
భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకో “సిన అవనరం చాలా ఉంది. ఈ లక్ష్యాన్ని 
సాధించడానికి ఈ కింది వాటి అవసరం ఉంది. 

(ఎ) ప్రవేశానికి కావలసిన కనీస విద్యాస్థాయి కలిగిన షెడ్యూల్డు కులాల పీల్లలకు 

కొన్ని సీట్లు రిజర్వు చేయాలి, 





విద్యాపరమైన ఫిర్యాదులు 427 


me 一 

(బి) ఫీ పిస్స్‌ మంజూరు 

(సీ) ఉపకార వేతనాల మంజూరు 

పదవ వంతు సీట్లు షెడ్యూల్డు కులాలకు రిజర్వు చేయాలని అడగటం ఎక్కువేమీ 
కాదు. ఈ విషయం కార్మిక శాఖ పరిధిలోనే ఉంటుంది. ఇది ఆర్థిక శాఖకు కూడా 
సంబంధించిన విషయం. ఫ్రీపిస్‌లకూ, ఉపకార వేతనాలకూ ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల ఆ 
మేరకు ప్రభుత్వ ఆదాయం నష్టసోయినట్లే, అయితే దీనివల్ల SOA నష్టం ఏమంత పెద్దది 
కాదు. గని పాఠశాలలో ఒక విద్యార్థి ప్రతి నెలకు చేసే ఖర్చు సుమారు 60 రూపాయలు. 
అంటే ప్రతి విద్యార్థి నెల ఖర్చు 60 రూవాయలన్నమాట. 

41. నేను చేయాలనుకుంటున్న మరొక ప్రతివాదన 


(4) కేంద్ర విద్యా సలహా బోర్డులో Deeg కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వటం 
42. బోర్డు నిర్మాణం దిగువ వారితో ఉంటుంది - 

1. విద్య, ఆరోగ్యం, భూముల శాఖల్లో నుంచి బాధ్యుడైన ఒక గౌరవనీయ సభ్యుడు 
(ఛైర్మన్‌) 

2. భారత ప్రభుత్వ విద్యా కమీషనర్‌ 

3. భారత ప్రభుత్వం ప్రతిపాదించే పది మంది సభ్యులు - ఆందులో కనిసం ఒక 

4, కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ చే ఎన్నికైన కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ సభ్యుడు ఒకరు. 

5. శాసననభిచే ఎన్నుకోబడిన ఇద్దరు శాసనసభ్యులు 

6. భారత అంతర్‌ విశ్వవిద్యాలయ బోర్డు చేత నియమితులైన అంతర్‌ విశ్వవిద్యాలయ 
సభ్యులు ముగ్గురు. ప్రతి స్థానిక ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి - 

7. విద్యా శాఖ ముంతిగాని అతని డిప్యూటీగానీ, విద్యాశాఖ సంచాలకుడు గాని 
అతని డిప్యూటీగాని లేదా వీరికి బదులుగా స్థానిక ప్రభుత్వం నిర్దేశించిన ఎవరైనా 
ఒక వ్యక్తి, 

43. బోర్డు కర్తవ్యాలు 

(ఎ) Qos ద్రభుత్త్వం గాని లేదా కేంద్ర ద్రభుత్వం గాని శూబించిన OBI విద్భా 

నమన్వపై నలవోలనివ్వుటం. 





4728 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





(2) భారకదేశానికి gás యోజనం చేజారే ఆమూల్హమైన ఎద్వాత్ళక ఆభివ్బథ్థికీ 
నంబిందించిన SIP సేకరించడం, ode gart. ఆ 
నవూచారాన్ని వరిళీలించి తన సీపార్పులతో ఆ వరిళీలనోలు Pos 


Seward, కేంద వ్రభుత్యానకే అందజేయటం. 

44. షెడ్యూల్డు కులాల విద్యా సమస్యను ప్రత్యేక శ్రద్ధతో అధ్యయనం చేసి బోర్డు ఈ 
విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేయాలని దాని కర్తవ్యాల ద్వారా స్పష్టంగా 
తెలుస్తోంది. షెడ్యూల్డు Hero వారిలో ఉన్నత విద్యావ్యాప్తి గురించి విశ్వవిద్యాలయోలు, 
ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించటానికి ఈ విధమైన పని ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. 

45. షెడ్యూల్డు కులాల వంటి ప్రత్యేక తరగతుల వారి విద్యా సమస్యలపట్ల బోర్డు 
ఎలాగయినా శ్రద్ద వహీంచేటట్లు చేయడం మొదటి పని. బోర్డులో షెడ్యూల్డు కులాల వారికి 
ప్రాతినిధ్యం కల్పించటం ద్వారా మాత్రమే దీనిని చేయగలుగుతాం. అందువల్ల ఇద్దరు 
షెడ్యూల్డు కులాల ప్రతినిధులను బోర్డులో నియమించవలసిందిగా సూచించడమైంది. 


VI. సాంకేతిక శిక్షణ, సాంకేతిక విద్యకు వసతులు కరవు 


46. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచే దృక్కోణం నుండి చూస్తే షెడ్యూల్డు కులాల 
సాహిత్య విద్య కన్నా సాంకేతిక విద్య చాలా ముఖ్యం. కానీ సాంకేతిక విద్య చాలా ఖరీదైనది. 
షెడ్యూల్డు కులాల వారి పిల్లలు సాంకేతిక విద్య నేర్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు. 
సాంకేతిక విద్య లేకుండా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. హిందువుల సామాజిక వ్యవస్థ 
దృష్ట్యా భారత ఆర్థిక వ్యవస్థలో షెడ్యూల్డు కులాల వారు ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో 
ఉన్నారు. సమృద్దిగా ఉన్నప్పుడు చిట్టచివరన ఉద్యోగం ఇచ్చేదీ, కష్టకాలంలో మొట్టమొదట 
బయటికి Sond వారినే. హిందువులలో నెలకొన్న సాంఘిక నైపన్యూలు వారికి వ్యతిరేకంగా 
పనిచేస్తున్నాయి. ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానమూ, నైపుణ్యమూ లేని కార్మికులు కావడం 
కూడా వారికి పెద్ద అవరోధంగా తయోరైంది. 

షెడ్యూల్డు కులాల వారు సంపాదించుకోలేని సాంకేతిక నైపుణ్యాన్ని వారికి 
కలిర్పచేందుకూ, వారి పరిస్థితి మెరుగు పరచేందుకూ భారత ప్రభుత్వం ఎంతో చేయవచ్చునని 
నాకు అనిపిస్తున్నది. ఇది సాధించడం ఎంతో సులభం. భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న 
సంస్థల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ Moses శిక్షణకు అవకాశం ఉన్నదోట్ల షెడ్యూల్డు 
కులాల పిల్లలకు అభ్యాసక (అప్రెంటీస్‌పీస్‌) సౌకర్యం కల్పించే వ్యవస్థను ప్రారంభించాలి, 


రెండింటిని మాత్రమే నేను ఇక్కడ సూచిస్తున్నాను. 


విద్యాపరమైన ఫిర్యాదులు 429 
. ప్రభుత్వ ముద్రణాలయాలలో అభ్యాసకత్వం o (అప్రెంటీస్‌పిస్‌ స్‌) 


భారత ప్రభుత్వ నిర్వహణలో ఎన్నో ముద్రణాలయాలున్నాయి. ముద్రణాలయంలో 
కంపోజిటర్లుగా, పింటర్లుగా, బైండర్లుగా శిక్షణ పొందిన వారికి అవకాశం కల్పించే నైపుణ్యం 
ప్రాతిపదికగాగల వృత్తులున్నాయి. ముద్రణా వృత్తికి సంబంధించిన వివిధ విభాగాలలో 
adma కులాల పిల్లలను ubohe (అభ్యాసకులుగా) చేర్చుకుని శిక్షణ ఇచ్చేందుకు 
ఒక పథకాన్ని భారత ప్రభుత్వం ఎందుకు రూపొందించకూడదు? 

2. రైల్వే వర్క్‌షాప్‌లో ఆపైెంటీస్‌పీస్‌ 

భారతదేశంలోని రైల్వేలలో అధికభాగం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. 
ఫిట్టర్లు, కార్పెంటర్లు తదితర నిపుణులను వినియోగించుకునే వర్క్‌షాపులు కూడా 
రైల్వేలకున్నాయి. అపైంటీస్‌లుగా చేర్చుకుని, శిక్షణ అనంతరం రైల్వేలలోనే నియమించుకునే 
విధానం రైల్వే శాఖలో ఉందో లీదో నాకు తెలియదు. ఒకవేళ అలాంటి విధానం ప్రస్తుతం 
లేకపోయినా, పషెడ్యూల్టు కులాల వారి ప్రయోజనం కోసం అటువంటిది ఉండాల్సిన అవసరం 
ఉంది, 

కనుక ముద్రణాలయాల్లోను, రైల్వే వర్క్‌షాప్స్‌లోను అప్రెంటీస్‌పీస్‌ విధానం ద్వారా 
ఏటా గణనియెంవెంన సంఖ్యలో పెడర్యాల్లు కంలాల వారికీ శిక్షణ ఇవ్వాలని Ado 
సూచిస్తున్నాను. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. 


విభాగం - 3 


ఇతర ఇక్కట్లు 


VIL. ప్రచారం విషయంలో నిర్లక్ష్యం 
47. భారతదేశంలో పనిచేసే ప్రధాన శక్తులకు ప్రాతినిధ్యం వహించే వివిధ వ్యక్తుల, పార్టీల 


మాటలకు, చేతలకు ప్రచారం కల్పించడంలో భారత ప్రభుత్వం బాగా నిమగ్నం కావడం 
అందరికీ తెలిసిన విషయమే. ఇందుకు ఒక ఉదాహరణగా భారత ప్రభుత్వ ప్రజా సమాచార 
విభాగం జారి చేసిన “ఇండియా అండ్‌ ద అగైసర్‌ (ది బెండ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఒపీనియన్‌ 
బిట్వీన్‌ 1935-40)" సంపుటం గురించి ROAM. ఆ సంపుటం పేరే పూర్తిగా 
తప్పుదారి సట్టిస్తున్నది. దురాక్రమణ దాడితో దానికి ఏమాత్రమూ సంబంధం లేదు. అది 
దేశంలోని రాజకీయ పక్షాలు, రాజకీయ వేత్తల మూటలు, చేతల సేకరణ PN. 
భారతదేశంలోని అధిక సంఖ్యాకుల, అర్పిసంఖ్యాకుల అభిప్రాయాలు వు "GT అందులో 
చేర్చారు. 

' 48. అయితే ఇందులో బాధ కలిగించే విషయమేమిటంటే ఈ సంకలనంలో షెడ్యూల్డు 
కులాల వారి అభిప్రాయాలను, వారి చేతలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మొత్తం 940 
పేజీలలో కాంగైస్‌కు 158 పేజీలు, ముస్టేంలకు 85 పేజీలు కేటాయించారు. Pog 
మహాసభ, హిందూలీగ్‌లకు పది పేజీలిచ్చారు. లిబరల్‌ ఫెడరేషర్‌కు 16 పేజీలు లభించాయి. 
సిక్కులకు 6 పేజీలు, భారతీయ కైస్తవులకు 2 పేజీలు కేటాయించగా పెడ్యూల్లు కులాల 
వారిని 3 పేజీలకు పరిమితం చేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పెడ్యూల్టు కులాల 
వారికి కేటాయించిన 3 పేజీల్లో కూడా ఉపయోగం లేని సాదాసీదా సమాచారం చేర్చారు. 
ఈ కాలంలో జరిగిన కొన్ని అతి ముఖ్యమైన సంఘటనలు, Moe) కులాలకు చెందిన 


ఇతర ఇక్కట్లు | o Hl 





ప్రముఖ వ్యక్తులు చేసిన ప్రకటనలు పరిగణనలోనికే తీసుకోకుండా పూర్తిగా వదిలేశారు. 
అటువంటి ఒక్క సంఘటన గురించి మాత్రం ప్రస్తావిస్తాను. అదే మత మార్పిడి ఉద్యమం. 
నిర్ద్వంద్వంగా అది హిందూ సమాజపు పునాదులసే కదిలించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 
ఉద్యమం. షెడ్యూల్డు కులాల వారికి ఈ సంపుటిలో ఇచ్చిన అర్థం పర్థం లేని ప్రచారం 
గురించి చెప్పుకోవాలంటే ఈ ఒక్క సంఘటన చాలు. కురసాంగ్‌లోని సెయింట్‌ మేరీస్‌ 
కాలేజి ఒకసారి షెడ్యూల్డు కులాల వారి సమస్యలకు ప్రచారం చేసే పని చేపట్టి అదే కాలానికి 
సంబంధించిన సమాచారం ప్రచురిస్తే 507 పేజీల సంపుటం తయారైంది. 1935-40 అ 
మధ్య షెడ్యూల్డు కులాలను ప్రభావితం చేసిన ఉద్యమాలు, పెడ్యూల్టు కులాలను నజఎంచిన 
శక్తులు అంత Jy AWA. నా వరకు నేను షెడ్యూల్డు కులాల వారికి సంబంధించిన ఎన్నో 
అభిప్రాయాలు వ్యక్తం చేశాను. అయితే వాటిలో ఏ ఒక్కటీ ప్రభుత్వం వారి సంపుటిలో 
స్థానం పొందే అవకాశానికి నోచుకోలేదు. 


49. ఈ సంపుటి కేవలం అధికారిక ఉపయోగం కోసం నిర్చేశించిన మాట నిజమే 
అయితే అందుకోసం ఈ సంకలనానికి ఉండాల్సిన ఉన్నత విలువలను తారువూరు 
చేయకూడదని నా ఉద్దేశం. ప్రభుత్వ వ్యవహారాల దిశను నిర్ణయించడంలో అధికారి ఆలోచనే 
ప్రధాన పాత్ర వహిస్తుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వర్గ ప్రయోజనాలు 
ఇమిడి ఉన్న అంశాలకు అతడు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని నిర్దేశించేది కూడా అతడి ఆలోచనే. 
ఈ సంపుటి తయారీ కోసం ఆ అధికారికి అందచేసిన సమాచారాన్ని బట్టి కూడా అతడి 
ఆలోచన సాగుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా, ఒక సమస్యకు 
(ప్రభుత్వ ప్రచురణలో (ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యాన్ని అంచనా వేసుకొని, వివిధ వర్గాల 
అవసరాలను, కోరికలను బేరీజు వేసుకోవడానికి అదే సూచికగా అతడు భావించవచ్చు. ఈ 
కోణం నుండి పరిశీలిస్తే Gey కులాలను పట్టించుకోనవసరం లేనంత చిన్న శక్తిగా భారత 
వ్రభుత్వం పరిగణిస్తున్నదనే అభిప్రాయం కేంద్ర సచివాలయం లోను, రాష్ట్ర ప్రభుత్వంలొను 
పనిచేసే అధికారులకు, చివరికి ప్రభుత్వ కార్యదర్శికి సైతం కలిగి తీరుతుంది. ఈ సంపుటి 
ప్రభావం ఇదేనని రుజువు చేయడానికి పార్లమెంటులో ప్రభుత్వ కార్యదర్శి చేసిన ప్రసంగమే 
సాక్ష్యం. ముస్లీంలకు సంబంధించిన అంశాలను నొక్కి చెబుతూ అనుకూలంగా మాట్లాడగా, 
షెడ్యూల్డు కులాణకు సంబంధించిన అంశాల ప్రస్తావన తూతూ వుంత్రంగా సాగింది. 
సెడ్యూల్డు కులాల వారి పోరాటం అతి కీలకమైన దశలో ఉన్నప్పుడు ప్రభుత్వపు ఈ 
అసంతులిత ప్రస్తావన వల్ల అతి కీలకమైన దశలో ఉన్న వారి పోరాటానికి తీవ్ర విఘాతం 
ఏర్పడి శోచనీయమైన పరిణామాలకు దారితీసింది. షెడ్యూల్డు కులాల వారు చేపట్టిన 
ఉద్యమాలు, వారి నాయకులు చేసిన ప్రకటనలకు పూర్తిస్టానం కల్పిస్తూ ప్రజా సమాచార 








432 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


విభాగం వారు ఆ సంపుటికి అనుబంధం ఒకటి ప్రచురించాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను. 

50. అయితే పార్టీల, వర్గాల ప్రచారం పని చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదని, 
ఆయా పార్టీలు, వర్గాలే వారి వారి ప్రచారం చూసుకోవాలని ప్రభుత్వం చెప్పవచ్చుగాక, కానీ 
అది కాదు ఇక్కడ అసలు విషయం. భారత ప్రభుత్వమే ఈ ప్రచారం పనిలో నిమగ్నమై ఉన్న 
విషయం నేను వివరించాను. ఒక ప్రభుత్వం ఆ పని చేసినప్పుడు అది ప్రచారం విషయంలో 
అన్ని పార్టీలను ఒకే ప్రాతిపదికన పరిగణించి, దేశంలో పనిచేస్తున్న అన్ని ఉద్యమాల, శక్తుల 
వాస్తవమైన స్వరూపాన్ని ప్రతిబింబించాలి. 


VIIL ప్రభుత్వ కాంట్రాక్టులలో మూసుకున్న తలుపులు 


51. ప్రభుత్వం చేపట్టే నిర్మాణ కార్యక్రమాలలో ఎక్కువ భాగం ప్రజా పనుల శాఖ (పబ్లిక్‌ 
వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌) ద్వారా కాకుండా, కాంట్రాక్టులతో పూర్తవుతున్నాయి. ఇది మామూలు 
రోజుల్లో అనుసరించే పద్ధతి. యుద్ధ సమయంలో ప్రభుత్వానికి చేసే కాంట్రాక్టు పనుల వ్యవస్థ 
వంద రెట్లు పెరిగింది. సెంట్రల్‌ SHE వర్కు డిపార్ట్‌మెంట్‌ గురించి మాత్రమే నెను 
మాట్లాడతాను. ఈ శాఖ వారి ఆమోదిత కాంట్రాక్టర్ల జాబితాలో 1171 మంది ఉన్నారు. 
వీరిలో ఒక్కరు మాత్రమే షెడ్యూల్డు కులానికి చెందిన వ్యక్తి ఉన్నారని తెలిసింది. మిగిలిన 
వారంతా హిందువులు, సిక్కులు, ముస్లింలు. కాంట్రాక్టు వ్యవస్థను అన్ని వర్గాల వారికీ 
అందుబాటులో ఉంచుతూ అందరికీ ప్రయోజనం కలిగే విధంగా ఏర్పాటు చేయగల అవకాశం 
ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులను నమ్మకంగా పూర్తి చేయగల షెడ్యూల్డు కులాల 

ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికే చాలామంది షెడ్యూల్డు కులాల వారు హిందూ, సిక్కు, 
ముస్లిం, బా దగ్గర పనిచేస్తున్నారు. ఫలితంగా, హీందూ, ముస్లిం లేదా సిక్కు 
కాంట్రాక్టర్లు లాభాలు పొందుతుంటే ware) కులాల వారు కేవలం కూలికి పరిమితమై పని 
చేస్తున్నారు. 

52. ఆమోదిత కాంట్రాక్టర్ల జాబితాలో చేర్చేందుకు కొంతమంది షెడ్యూల్డు కులాల 
వారిని ఎంపిక చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, వారికి కాంట్రాక్టు దక్కే అవకాశం 
ఇవ్వడం ముఖ్యం. ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో రెండు నియమాలున్నాయి. 

(1) సాధారణంగా అతి తక్కువ టెండరుదారుకే కాంట్రాక్టు ఇవ్వాలి. 
(2) అతి తక్కువ టెండరును ప్రభుత్వం ఆమోదించి తీరాల్సిన అవసరం లేదు. 





53, అందుకే, NBT కాంట్రాక్టు ఒక కాంట్రాక్టరుకు దక్కుతుందా లేదా అనేది 
సంబంధిత అధికారి విచక్షణను బట్టి ఉంటుంది. ఈ విచక్షణ సాధారణంగా షెడ్యూలు 


ఇతర ఇక్కట్లు 433 





కులాల కొంట్రాక్టరుకు అనుకూలంగా ఉండదు. టెండరు అతి తక్కువైనప్పటికీ, కులం 
కారణంగా దానిని ఆమోదించకుండా అతి తక్కువ టెండరును ఆమోదించి తీరనవసరం 
లేదు అనే రెండో నియమంసైననే నిలబడతారు. అతి తక్కువ టెండరు కంటే కాస్త ఎక్కువ 
ఉన్నప్పుడు ఆమోదించడానికి స్వేచ్చ ఉన్నా అమోదించరు. మొదటి నియమాన్నే పాటిస్తారు. 
రెండు విధాలుగాను షెడ్యూల్డు కులాల కాంట్రాక్టురు వేసిన టెండరును తిరస్కరించి దాన్ని 
సమర్ధ్థించుకునే అవకాశం ఉంది. 


54. కులపరమైన పక్షపాతానికి నివారణే లేదు. కాకపోతే, షెడ్యూల్డు కులాల కాంట్రాక్టరు 
వేసిన టెండరు, అతి తక్కువ టెండరుకంటే 5 శాతాన్ని మించి ఎక్కువ కాని పక్షంలో 
అతనిదే అతి తక్కువ టెండరుగా పరిగణించాలంటూ నిబంధనను సడలించాలి. నాకు తోచిన 
మార్గం ఇదే. అయితే ఇది ఆర్థిక పరమైన నష్టాలతో కూడుకుని ఉన్న అంశం గనుక ఆర్థిక 
శాఖ అమోదించవలసీ ఉంటుంది. ఇటువంటి రాయితీకి ఎంత ఖర్చవుతుందో సుమారుగా 
నైనా నేను చెప్పలేను. కానీ, ఇది మరీ నడ్డివిరిగీంత భారం మాత్రం కాదని నా నమ్మకం. 


విభాగం - 4 


ఆర్హులైన ప్రజల పట్ల ప్రభుత్వ కర్తవ్యం 


55. పెడ్యూల్లు కులాల తరపున ఈ విజ్ఞాపన పత్రంలో సవుర్చించిన కొన్ని ప్రతి 
పాదనలు, ప్రత్యేకించి రాజకీయ సమస్యల నివారణ కోసం పెట్టిన ప్రతివాదనలు ప్రభుత్వ 
కోశాగారానికీ ఏ రకమైన అర్థిక భారాన్ని కలిగించవు, రాజకీయ డిమాండ్లు హెతుబద్ధంగా 
న్యాయ సమ్మతంగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వాటిని తప్పక మంజూరు చేయవలసి 
ఉంటుంది. కాని ఇవి అటువంటి ప్రతిపాదనలు కావు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాలపై భారం 
పడే ప్రతిపాదనల మంజూరు విషయంలో మాత్రమే చిక్కు ఎదురవుతుంది. ఆర్థిక భారమైతే 
ఉంది. కానీ కేవలం ఆ కారణంగా వాటిని తిరస్కరించటానికి లేదు. షెడ్యూల్డు కులాల పట్ల 
ప్రభుత్వానికి బాధ్యత ఉందనటంలో సందేహం లేదు. ప్రభుత్వం తన బాధ్యతను గనుక 
స్వీకరించినట్లయితే ప్రభుత్వ కోశాగారంపై కొంత ఆర్థిక భారం పడినా సరే ఆ బాధ్యతను 
నిర్వర్తించవలసి ఉంటుంది, 


56. షెడ్యూల్డు కులాల పట్ట Dela, ప్రభుత్వం పూర్తి నిర్ణక్ష్య వైఖరి అవలంబిస్తున్నది. 
శాంతి భద్రతల్ని కాపాడడం మాత్రమే తమ బాధ్యత కాదనీ, వ్రజలకు విద్య కల్పించడం, వారి 
సంక్షేమాన్ని చూడడం కూడా తమ బాధ్యత అని బ్రిటిష్‌ ప్రభుత్వం తెలుసుకున్నప్పటికే ఆ 
నిర్ణక్ష్యం కొనసాగుతూనే ఉంది. ఆ విషయం 1850-51 సంవత్సరం బొంబాయి రాష్ట్ర 
విద్యాసంఘం నివేదికలో పేర్కొన్న కింది ఉటంకింపులలో స్పష్టమవుతున్నది. 


భారతదేశ ఉన్నత వరాల గురించి విచారణ 


“16 వ పేరా : భారతదేశంలో ప్రభుత్వ విద్యా ప్రభావంలోకి జనాభాలోని ఒక చిన్న 
భాగాన్ని మాత్రమే తీసుకురాగలం అనేది స్పష్టమైంది. ఈ భాగం " ఉన్నత వర్తాలు"తో కూడి 
ఉండాలని గౌరవనీయ కోర్టు నిర్ణయించింది. ఈ వర్గాలు ఏవేవి అనేది నిర్ధారించడం అవసరం." 


ఆర్హులైన ప్రజల పట్ల ప్రభుత్వ కర్తవ్యం 435 


రమ mm 
భారతదేశంలో ఉన్నత వర్గాలు 

17వ పేరా : పలుకుబడి కలిగిన వర్గాలుగా రూఢి అయినవీ, భారతదేశంలో ఉన్నత 
వర్గాలుగా ఉన్నవీ అయిన వాటిని కింది విధంగా వర్గీకరించవచ్చు.'' 


(1) భూస్వాములు, జాగీరుదారులు, మాజీ జమీందారీ ప్రతినిధులు, దేశీయ 
రాజ్యాలలో ఉండే అధికారులు, స్థానికంగా అధికారాలుండే పదవులలో ఉన్న 
వ్యక్తులు సైనిక వర్గాలగా పేర్కొనబడేవారు. 

(2) వ్యాసార వాణిజ్యాల ద్వారా సంపన్నులైనవారు వాణేజ్యవర్గం వారు - 

(3) ప్రభుత్వ ఉన్నతోద్యోగులు 

(4) బ్రాహ్మణులు, అంతరం ఉన్నప్పటికీ రచనా వ్యాసంగంపై జీవించే కొన్ని 
అగ్రకులాలను, బొంబాయిలోని SOT, సిన్వీలనూ, బెంగాల్‌ లోని 
కాయస్థులనూ, పాండిత్యంలో గాని, హోదాలో గాని ఒక స్థానాన్ని సంబాదించి 
ఉన్నట్లయితే బ్రాహ్మణులతో కలపవచ్చు. 

అత్యంత పలుకుబడ ఉన్న బ్రాహ్మణులు 
“185 పేరా : ఈ నాలుగు వర్గాలలోనూ బాగా పలుకుబడి ఉన్నవారూ, ఎక్కువగా 
సరిగణించదగినవారూ, ప్రభుత్వం సునాయాసంగా పనిచేయించుకోవటానికి అనువైన వారు 
నిస్సందేహంగా ఆ చివరి వారే. దేశవ్యాప్తంగా ప్రాచీన జాగీరుదారులు, సైనిక వర్గాలు మన 
పాలనలో రోజు రోజుకూ క్షీణించి పోతున్న విషయం తెలిసిందే.” 
క p $ 
2 ఏదో కొద్దిమందిని మినహాయిస్తే వాణిజ్య వర్గాల్లో ఉన్నత విద్యా ప్రభావం 
ఎక్కువగా కనబడడం లేదు. 
జ క #4 

చివరిగా రాజోద్యోగులు, ప్రభుత్వంతో సంబంధాలుండే వారిపై ఎక్కువ ప్రభావం 

మాపగలిగినా ప్రభుత్వంతో సంబంధం లేకుండా బయట ఉన్న అత్యధిక సంఖ్యాకుల పై వీరి 
ప్రభావం ఏమీ లేదు. 

*19 న సురా : పైన పేర్కొన్న విశ్లేషణ సుదీర్హంగా ఉన్నప్పటికీ అది తప్పదు, ఎందుకంటే 
అందులో నుంచి కొన్ని ధాన నిర్ణయోలు తీసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వం ఎద్యా 


436 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రననలు - ప్రసంగాలు 





బీజాలు వెదజల్లటానికీ అవకాశం ఉందనుకుంటున్న పలుకుబడి గల వర్గం (బ్రాహ్మణులు, 
బ్రాహ్మణులకు సన్నిహితులైన ఉన్నత కులాలే అని తెలుస్తున్నది. 


నిమ్న కులాలకు విద్య గరిప విషయం 


"*215 పరా: అనేక సంవత్సరాలుగా మన అనుభవానికి వచ్చిన వాస్తవాల దృష్ట్యా 
ఆలోచించి చూస్తే మన ద్వారా a. నేర్చుకోవాలని కోరుకుంటున్న | పేద, ఉన్నత, కులాల 
ఉందన్న ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 
అయితే మళ్ళీ ఇక్కడ ఒక wet పెట్టే ప్రశ్న ఎదురవుతుంది. అది తప్పక గమనించతగ్గదే. 
(ప్రభుత్వ సంస్థల్లో పేదవాళ్ల పిల్లలను ఉచితంగా చెర్తుకొంటూ ఉంటే ధేడ్‌లు, మహర్‌లు 
వెుదలైన నివ్నుకులాల వాళ్లు కొల్లలు కొల్లలుగా చదువు లేకుండా ఎందుకు ఉండి 
పోతున్నారు?” 

హిందువుల సాంఘిక దురభిప్రాయాలు 


పల్లలకు విశాల ద్వారాల 





"* 22వ పేరా: బొంబాయిలో ఈ చివరి వర్శం వారి నుండి ఒక తరగతి వారిని 
తయారుచేసి బోర్డులో ఉన్న pat, నిపుణుల సహాయంతో వారికి శిక్షణ ఇస్తే ఏ ఇతర 
కులాల వారికంటే కూడా వీరిని గొప్ప మేధావులుగా తయారు చేయవచ్చుననే దానిలో 
సందేహం లేదు. ఆ విధంగా అర్హతలు పొందిన RAS వేధావులు తవు ప్రతిభతో 
న్యాయమూర్తులుగా, న్యాయనిర్దేతలుగా, గ్రాండ్‌ a Grr, బ్రిటిష్‌ చక్రవర్తిని గారి శాంతి 
అటువంటి ప్రయత్నాలు - హిందూ సమాజంలో ఒక రకమైన ఈర్ష్య పెరగటానికి దోహదం 
చేయగలవనే దురభిప్రాయోలకు బ్రిటీష్‌ ప్రభుత్వం లొంగిపోతున్నదంటే, అది వారి 
ఉదారతకు, బలహినతకూ నిదర్శనమని raga చాలామంది అభిప్రాయపడుతున్నారు. 
కులం అడ్డుగోడలపై బహిరంగ పోరాటం చేయాలని వారి అభిప్రాయం." 





గౌరవ మౌంట్‌ స్టువర్ట్‌ ఎల్సిన్‌స్టోన్‌ గారి పరిశీలనలు 


"* 23వ పేరా: అయితే బహు ఉదారుడు, విజ్ఞతతో కూడిన విశాల హృదయం గల 
పాలనాధికారి, భారతదేశ ప్రజల తరపు నుండి ఆలోచించేవాడూ అయిన శ్రీ ఎల్ఫిన్‌ 5 
విజ్ఞతతో కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఆయన ఏవుంటున్నారు? మిషన రీలు 
నిమ్నకులాల నారిని ఉత్తమ నిద్యార్థులుగా గుర్తించారనే అభిప్రాయం ఉన్నది. అయితే నారికి 
ఎదైనా pods పోత్పాసాం ఇన్వడంలో మనం చాలా జాగ్రిత్తగా ఉండాలి. రజుడేంసునకు 


అర్హులైన ప్రజల పట్ల ప్రభుత్వ కర్తవ్యం 437 


గురైన వీరు బాగా అణగారిన TS కాదు, అసంఖ్యాకంగా విభజింపబడిన సమాజంలో వారు 
అల్పసంఖ్యాకులు. మన విద్యా విధానం ముందుగా వారిలో వేళ్లూనుకుంటే మనం ఒక కొత్త 
తరానికీ నాయకత్వం వహించిన వారవువుతాం. విజ్ఞానంలో వారు అందరికంటే మిన్నగా 
ఉపయోగపడే శ్రేష్టులే అవుతారు, కాని, ఆరంభించిన కార్యక్రమం ముందుకు సాగదనే 
భయం ఉంది. నూతనంగా నాధించిన ఈ ఎద్య ఎర్లి అంతకుముందు వలె కాకుండా 
విద్యావంతులను మనం ఎంచుకోవాల్సి వస్తుంది. దానితో ద్వేషించే ఒక కొత్త వర్గం మనకు 
ఎదురవుతుంది. మన ఆధిపత్యం కోసం మనం మన సైన్యం మీదనో లేక జనాభాలో ఒక 
భాగం మీదనో ఆధారపడదామని తృప్తి పడితే ఈ పరిస్టితి వాంఛనియమే కాని విస్తృత 
పరిధిలో మన అధికారాన్ని నిర్మించుకోవాలనుకుంటే మాత్రం అది FN." 
కష g g 
57. భారతీయులకు విద్య గరపేందుకు ప్రారంభించిన ప్రభుత్వ విధానంలో షెడ్యూల్డు 
కులాల పట్ల ఉన్న వైరుధ్యం అలాంటిది. ఈ విధానాన్ని వారు దృఢంగా అమలు జరిపారు. 
ర్వార్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం కోసం 1856లో ఒక మహర్‌ (we yx) 
బాలుడు భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సంఘటన ఒకటే Sarg ఉంది. 
ప్రభుత్వం జారీచేసిన తీర్మాన పాఠం ఈ కింది విధంగా ఉంది. 





“ఉత్తర ప్రత్యుత్తరాలలో చర్చించిన ఈ సమస్య ఆచరణలో చాలా కష్టసాధ్యమైంది"'. 


(1) మహర్‌ దరఖాస్తు దారుడు తన వైపు పూర్తి న్యాయంతో ఉన్నాడనటంలో 
సందేహం లేదు. ధార్వార్‌లో ప్రస్తుతం ఉన్న విద్యా హక్కును అతడు 
పొందకుండా అడ్డుకుంటున్న పరిస్థితులను తొందరగానే నివారించగలమని 

(2) కానీ ఒకరు లేదా కొద్ది మంది వ్యక్తుల కోసం యుగాల తరబడ వస్తున్న కుల 
దురభిమానాలలో జోక్యం చేసుకోవడం విద్యా ప్రయోజనానికి ఎక్కువ హోని 
కరవేంవెరా అనేది ప్రభుత్వం దృష్టిలో ఉంచంకోవ అలసి ఉంటుంది. 
దరఖాస్తుదారుడు అనుభవిస్తున్న ఈ అసౌకర్యం ఈ ప్రభుత్వం స్పజ్ణంచింది 
కాదు. అతడు ప్రభుత్వాన్ని కోరిన విధంగా అతని పక్షాన ఈ ప్రభుత్వం 
జోక్యం చేసుకొని తొలగించలేనట్టిది. 


58. భారత (ప్రభుత్వం 1882లో విద్యా విధానాన్ని పరిశీలించటానికి హంటర్‌ 
క్రమీష్యక్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్‌ ముస్లింలలో విద్య న్యాసించటానికి ముఖ్యమైన 


438 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు 





ప్రతిపాదనలు అనేకం చేసింది. అస్పృశ్యుల గురించి ఆ కమీషన్‌ ఏమీ చేయలేదు. అటి 
చసిందల్లా ఏమిటంటే “కేవలం కులం ఆధారంగా ఎవరికీ ప్రభుత్వ కళాశాలల్లో గాని, 
సాఠశాలల్లో గాని ప్రవేశాన్ని నిరాకరించరాదన్న సూత్రాన్ని ప్రభుత్వం ఆమోదించాలి'అసే 
అభిబ్రాయోన్ని వెల్లడించటవే. అదయినా ఈ సూత్రాన్ని కొంచెం జాగ్రత్తగా అనులు 
చేయాలని సలహా చెప్పింది. 

59. ఈ వివాదం తొలగిపోయిన తర్వాత దాని స్థానంలో నిర్లక్ష్యం, ఉదాసీనత 
చోటుచేసుకున్నాయి. ఈ నిర్లక్ష్యం, ఉదాసీనత కన్పిస్తున్నది ఒక విద్యా రంగంలోనే కాదు, 
ఇతర రంగాల్లో, ప్రత్యేకించి, సైన్యంలో కూడా ఇది కన్పిస్తోంది. ఈస్టిండియో కంపెనీ సైన్యం 
మొత్తం ఈ నిమ్న వర్గాలతోనే ఉంది. నిమ్న వర్గాల సైన్యం లేక పోయినట్లయితే బ్రిటీష్‌ వారు 
భారతదేశాన్ని స్వాధీనం చేసుకోగలిగే వారే కాదు. 1892 వరకు అస్పృశ్యులు సైన్యంలో భర్తీ 
అవుతూనే ఉన్నారు.' సైన్యంలోకి వారిని చేర్చుకోవటం అకస్మాత్తుగా 1892 లో ఆఫివేశారు. 
విద్య లేకుండా గౌరవంగా బ్రతికే ఏ ఇతర జీవనాధారాలూ Sodom, నిస్సహాయ స్థితిలో 
వారిని విధిలో పడేశారు. 


60. బాధలతో బ్రతుకులు ఈడుస్తున్న షెడ్యూల్లు కులాలను ఎవరు పైకెత్తగలరు? వారు 
తమంతట తామైతే పైకి లేవరు. తనును తాము అభివృద్ది చేసుకొనేందుకు వారికి ఉన్న 
వనరులు సరిపోవు. హిందువుల దయాధర్మాలపై వారు ఆధారపడలేరు, హిందువుల 
ధార్మికతా లక్ష్యం కులం పరిధిని దాటదనే విషయంలో సందేహం అక్కర్లేదు. దాని ప్రతి 
ఫలాలు దాత కులానికి చెందిన వారికే దక్కుతాయి. హిందూ దాతలు వ్యాపారుల్లో, ఉన్నత 
ప్రభుత్వ అధికారులో అయి ఉంటారు. విచారించవలసింది ఏమిటంటే వారు తమ సంపదను 
సాధారణ ప్రజల నుంచే సంపాదిసారు. కాని ధర్మం చేసే విషయానికి వచ్చేసరికి వారు 
సాధారణ ప్రజలను మర్చిపోతారు. తవు స్వంత కులాన్ని తవు సమాజాన్ని మాత్రమే 
గుర్తుంచుకుంటారు. షెడ్యూల్డు కులాల వారికి అవకాశాలలో ఏ ఒక్కటి అందుబాటులో 
ఉండదు. పై రెండు వర్గాలూ నెలకొల్పే ధార్మికత నుంచి వారు ఘోరంగా మినహాయించ 
బడ్డారు. ఇక వారు ఆధారపడగల్లిన ఒకే ఒక అవకాశం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం. 





తవు తప్పు ఏదీ లేకుండానే వ్యథలు అనుభవిస్తున్న పెడ్యూల్ట్డు కులాల వంటి 
ప్రజలను ఆదుకోవటం ప్రభుత్వం బాధ్యత అని చెప్పడానికి సాహసిస్తున్నాను. షెడ్యూల్డు 
కులాల వారి న్యాయమైన హక్కులను అంగీకరెంచగలిగే విధంగా వారు వారి Ss Coos 
సరిసమానంగా మరింతగా పోటీ పడడం కోసం ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవలసి 


ఆంది, 


CHOI (SiO పట్ల ప్రభుత్వ కర్తణ్యం 439 


షెడ్యూల్డు కులాల పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రత్యేక BQ వహాంచాలణ కేంద్ర 
ప్రభుత్వాన్ని కోరటంలో అసాధారణమైనదేమీ లేదు. అలా అనుకునేవారు, ఆంగ్లో ఇండియన్‌ 
ప్రజల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం ఎ Sapo చర్యలు చేపట్టిందో ఒకసారి చూడండి. 
వాటిలో కొన్నింటిని మాత్రం ఉదహరిస్తాను. 


(1) ఉన్నత వేతనాలు 


ఆంగ్లో ఇండియన్లు భారతీయుల కంట ఎక్కువ వేతనం తీసుకున్న కాలం ఒకప్పుడు 
ఉండేది. ఆంగ్లో ఇండియన్‌లకు, భారతీయులకు వేతనాల మధ్య వివక్షత, ఈ దిగుఐ 
పేర్కొన్న పట్టిక ద్వారా స్పష్టవరౌతుంది. ఉదాహరణకు మూడు రైల్వేల్లో సమానంగా 
తీసుకున్న ఉద్యోగాలకు ఇస్తున్న కొన్ని వేతన శ్రేణుల వివరాలు ఇఎ : 


పదవి ఆంగ్లో ఇండియన్లకు భారతీయులకు 
వాయవ్య రైల్వే : 
శాశ్వత-పే- ఇన్‌స్పెక్టర్‌ 625-25-675 475-25-500 
550-25-600 400-25-450 
డ్రైవర్లు 260-10-280 రోజుకు 1 రూపాయి నుండ 


1రూపాయి పధ్నాలుగు అణాల 
వరకు. ప్రత్యేక ధర రోజుకు 


చూలాలు 

ఈస్టిండియా రైల్వే : 
రైలు పరిక్షకులు 300-25-400 120-15-180 

200-20-280 
బి.పి. ఐ. రైల్వే : 
రైలు పరీక్షకులు, విభాగాల 275 125-275 
ముఖ్యాధికారులు 315 

365 
చాకలి పనివారు 145 115 


WSO 人 


సేతనాల్లో ఈ తేడా 1920 వరకు కొనసాగింది. ఆ తర్వాత అది రద్దయింది. ఒక 
bE" VIP WO ఇప్పటికీ మిగిలి ఉంది. అదేమిటంటి ఆంగ్లో ఇండియన్‌ నెలకు 55 
aruo మూల వేతనం పొందుతున్నాడు. అతడు ఒక రాష్ట్ర రైల్వేలో జవానుగా 


44() | PPI అంబేద్కర్‌ రవినలు - Homa 





ఉన్నప్పటికీ ఆ మూల వేతనం పొందుతున్నాడు. భారతీయ చప్రాసీకి నెలకు 13 నుండి 15 
రూసాయలు మాత్రమే జీతం ఉంటుంది. 
ఆంగ్స్‌ ఇండియన్ల పట్ల సానుకూలంగా ఉండే ఈ వైఖరి వల్ల అయ్యే వ్యయం తంతి 

తసాలా శాఖ 10 వలు, రాష్ట్రాల నిర్వహణలోని రైల్వేలు 75 వేలు, కంపెనీ నిర్వహించే రైల్వేలు 
75 వేలు, మొత్తం లక్షా యోబై వేలు భరించవలసివస్తున్నది. 

కేవలం ఆంగ్లో ఇండియన్లకు మేలు చేయటం కోసమే తంతి శాఖలు పరీక్ష పాస్‌ 
మార్కులు ఒకో విషయానికి 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు. మొత్తం అన్ని 
అంశాలలో 66 నుంచి 60 శాతానికి తగ్గినట్టు. 

61. భారతీయులకంటే ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించేందుకు 
SQ కమిటీ ఇంకా అనేక సిఫార్సులు చేసింది. కానీ ఈ ఆవిషయాలతో ఈ విజ్ఞాపనను 
విస్తరించాలని నెను అనుకోవటం లేదు. ఆంగ్లో ఇండియన్లు - షెడ్యూల్డు కులాల మధ్య 
చూపుతున్న వ్యత్యానాన్ని తెలియచెప్పాలని మాత్రమే నా ఉద్దేశం. ఆంగ్లో ఇండియన్ల పట్ల 
శ్రద్ధ, భారతీయుల పట్ల అశ్రద్ధ అనే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వ్యత్యాసాన్ని 
సమర్ధించేది ఏది? నా అభిప్రాయంలో ఏదీ సమర్ధించలేదు. కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే 
షెడ్యూల్డు కులాలకు సహకరించటం మొదలు పెడితే అప్పుడు అది న్యాయబద్ధమైన 
ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుంది. ఆంగ్లో ఇండియన్ల కోసం సంవత్సరానికి లక్షా యాభై 
వేల ఖర్చు సంతోషంగా భరించే ప్రభుత్వం తలచుకుంటే షెడ్యూల్డు కులాల కోసం మరికొన్ని 
లక్షలు సులువుగా ఖర్చు చేయగలదు. 


సెక్షన్‌ - 11 


అధికొర బదిలీకి సంబంధించిన 
ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలు 





1 


* నల్‌ ఎన్‌ ee న న 
ఎల్తోవ్‌ was 8/10/42 ఎన్‌ ఎన్‌ 51-2 


అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 

డాక్టర్‌ అంబేద్కర్‌, శ్రీ శ్రీ రాజాలతో ఇంటర్వ్యూ 
30 మార్చి 1942 
అట్టడుగు. వర్గాల పరిస్థితి గురించి, ముఖ్యంగా మద్రాసులోను, బొంబాయిలోను 
ఉన్నవారి గురించి చెప్పిన తరువాత ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో తమకు చట్టసభల్లో ఆతి 
తక్కువ ప్రాతినిధ్యం మాత్రము దొరకుతున్నదని వారు నాతో చెప్పారు. తమ వ్రతినిధులుగా 
చెప్పబడే వారిలో ఎక్కువమంది కాంగ్రెస్‌ వారేనని, అందుకే తమ స్థానం బాగా బలహీనంగా 
ఉంటుందని చెప్పారు. చట్ట సభకు వారు చేయదలచుకున్న ఉమాండ్లను స్టూలంగా 
తెలియజేసిన తరువాత, తమను జాతిపరమైన, మతపరమైన అల్బసంఖ్యాకులుగా గుర్తిస్తున్నదీ 
లేనిదీ అడిగారు. అందుకు నేను అచ్చననే సమాధానమిచ్చాను. వారి రక్షణ. కోసం 
ఒప్పందంలో ఎలాంటి నియమాలు చేసే అనకాశం ఉందో తెలియచెప్పాను.. ఇవి బహుశా 
నానాజాతి సమితి అల్ప సంఖ్యాకుల ఒప్పందాల తీరులోనే ఉండవచ్చునని చెప్పాను. ఒకవేళ 
రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాట్లు ఈ పాటికే ఏవైనా ఉండి ఉంటే, అవి బహుశా ఈ 
ఒప్పందంలో వునరాష్పతం కావచ్చునన్నారు. ఒక వివాదం వచ్చినపుడు దానిని ఏచైనా వెలుపలి 
సంస్థకు అప్పగించటం, ఆ సంస్థ నిర్ణయానికి కట్టుబడి ఉండేలా భారత క 
ఆమోదించడం, ఒకవేళ ప్రభుత్వం విఫలమైతే అది ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టవుతుం 











క Banpo ఆఫ్‌ మల్‌" Art మాన్‌ నిల్‌ ముట్ట codes) అండ్‌ Call ప్రభుత్వ స్టేషనరీ roya 
aude Pr dope: I, de WI poe: చై 


444 errs అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కనుక, అటువంటి సందర్భాలలో బ్రిటిష్‌, ప్రభుత్వం ఆ పరిస్థితుల్లో తాను సరైన రైనదని భావించిన 
విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంచని చెప్పాను. ఈ తరహా రక్షణ వారికీ 
సరిపోకపోయినప్పటేకీ భారతదేశానికి ఒకసారి స్వయం పాలన, స్వయం నిర్ణయాధికారం 
ఇచ్చిన తరువాత భారతదేశంలో అల్బసంఖ్యాకులను రక్షించేందుకు ఏ విధంగానూ మేము 
జోక్యం చేసుకోవడం వీలు కాదు, 

ఈ వఎధ్యంతర కాలంలో ఊహిస్తున్నది ఇది. కొంతవంంది నివ్ను Sore 
ప్రతినిధులను కేంద్రంలో కార్యనిర్వాహక మండలిలో పని చేయాల్సిందిగా కోరుతారనె రాష్ట 
ప్రభుత్వాలను నడిపేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేయడం నంటి బాధ్యతలు ఈ మండలి 
చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నాను. 

అయిలే తమను ప్రధాన వర్గాలలో ఒకరుగా భావించి, నూతన కార్యనిర్వాహక 
మండలి ఏర్పాటులో వైస్రాయి తమతో సంప్రదించాలని డాక్టర్‌ అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారు. 
ఇది నాకు సంబంధించిన సంగతి కాదనీ, ఇందులో ఎవరిని సంప్రదించాలనే విషయంలో 
వైబాయి తన స్వయం నిర్ణయానుసారం నడుచుకుంటారని స్పష్టం చేశాను. 


ఈ ne సరెస్టిత్‌ మీద వారు సహజంగానే అసంతృస్తీగా ఉన్నారు. అయితే 


ద్వారా కూడా ఇంతకంటే ఎక్కువ రక్షణ. దొరికే అవకాశం లేదు కనుక 
Er పథకాన్ని వారు వ్యతిరేకించే పరిస్థితులేవీ కనబడడం లేదు, 





2 
a సర్‌ ఎస్‌. Bak 
* డాక్టర్‌ అంబెడ్కర్‌, శ్రీ రాజా 
సిఎమ్‌డి 6350 


1 ఏప్రీల్‌ 1942 


భారత రాజ్యాంగానికి సంబంధించిన పరిణామాల విషయంలో బ్రిటిష్‌ ప్రభుత్వపు 
ప్రతిపాదనలు నివ్ను వర్గాల వారికి ఆవెరాదయెోాగ్యం కాదన వూర్చి 30న మిమ్మల్ని 
కఠిసినపుడు చెప్పాం. అందుకు కారణాలు కూడా ఆ ఇంటర్వా్య సనుయంలో మీ 
ముందుంచాం. అప్పటేనుండి రాష్ట్ర కెంద్ర చట్టసభల నిమ్న వర్గాల ప్రతిఎధులు అనేక 
మందితో మేం సంప్రదింప్తులు జరిపాం. ఆ tden సంబంధించి, మీకు మేము 
తెలిపిన అభిప్రాయాన్నే వారంతా ముక్తకంఠంతో సమర్ధించారు, 


అణచివేతకు గురైన వర్గాల వారికీ తీవ్రమైన అవకారం చెపేందుకే ఈ ప్రతిపాదనలు 
రూపొందించారని, దానివలన వారు హిందూ పాఠకుల ఆధీనంలో ఉండే పరిస్టితి 
ఏర్పడుతుందని మేనుంతా నమ్ముతున్నాం. మమ్మల్నీ పూర్వపు చీకటే రోజుల్స్‌కి తీసుకెళ్ల 
ఎటువంటి పర్యవసానాన్నీ మేం సహించే ప్రసక్తి లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మాకు 
సాధ్యమైన రీతిలో శాయశక్తులా దానిని ఎదుర్కోవాలని కూడా నిర్ణయించుకున్నాం. 
క aapi ఆభ్‌ వవ్‌? gogo: J, వం 487 వైటు 503. 


త AIAS gen శ్రీ ఆమెలో 207 25%. టెలికాం aye opel /త న లేఖా నమాచారం అందించాడు. 
Jo, ఎన్‌, ఎక్స్‌ ర్‌ Wf IER do. 42 





సాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అణచివేతకు గురువుతున్న వర్గాల భవిష్యత్తు పట్ల మాకున్న తన ఆవేదనను బ్రిటీష్‌ 
ప్రభుత్వానికి తెలియటేయాలని మిమ్ముల్ని మేము కోరుతున్నాం. తవు ప్రయోజనాలను 
పరిరక్షించే అంశాలు లేని ఈ రాజ్యాంగంపై నిమ్న వర్షాలు ఈమ స్వతంత్రమైన న్వచ్చందమైన 
ఆది వారి విశ్వాసానికి గండికొట్టడమేనని మేం భావిస్తున్నట్టు మీరు వారికి తెలపాలి, 


ప్రతినిధుల సోదాలో పీలిచినట్టుగా మమ్మల్నీ మీరు పరిగణిస్తున్నందుకు కృతజ్ఞతలు. 
ఘనత వహించిన బ్రిటిష్‌ ప్రభుత్వం మాత్రం అణచివేతకు గురవుతున్న వర్షాలను (Ging 
క్లాసెస్‌) ఒక చిన్న తరవో పార్టీగానైనా గుర్తించటం లేదనే ఈ విషయంలోనే మాకు 


సందేహాలు కలిగాయి. అందుకే మా స్టానం గురించి సరైన నిర్వచనం ఇవ్వాల్సిందిగా బుమ్మర్నీ 


కోరాం. 





చే 
* రిన్‌లిత్‌గోకు సర్‌ ఆర్‌. లమ్‌లే (బొంబాయి) 


(ఎం ఎస్‌ ఎస్‌. ఇ యు ఆర్‌. ఎఫ్‌ 125/56) 


గవర్నమెంట్‌ హౌస్‌ బొంబాయి, 24 ఏప్రిల్‌ 1942 
నివేదిక సంఖ్య. 104 


1. సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ సందర్శన ఫలితాల పట్ల స్పందన : సర్‌స్టాఫర్డ్‌ క్రిప్స్‌ జరిపిన 
చర్చలు విఫలం కావడం పట్ల ఎప్పటిలాగానే ప్రజల స్పందనను కచ్చితంగా నిర్ధారించడం 
సులభిమేమీ కాదు. ఆ సమస్య ఇక్కడ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఒక్క మినహాయింపు 
తప్ప కటువుగా తిరస్కరించడవునేది కనబడకపోవడం సంతోషకరం. నిజానికి ఈ 
ప్రతిపాదనలు విఫలమైనప్పటికీ నేను ఊహించినట్టే మంచి ప్రభావం చూసాయి. ముఖ్యంగా 
గతంలో మనతో తీవ్రంగా వ్యతిరేకించే వర్గాలను ప్రభావితం చేయగలిగాం. మన అంతిమ 
ఉద్దేశాల పట్ల అనుమానపడే వారికి సదభిప్రాయం కలిగినట్లు నాకు నమ్మకంగా సమాచారం 
అందించే ఒక వ్యక్తి ద్వారా తెలిసింది. ఈ విషయంలో ముసాయిదా ప్రకటన చాలామందిని 
సంతృప్తిపరచింది. స్థానిక కాంగ్రెస్‌ వాదులు కూడా ఈ ప్రతిపాదనలు అంగీకరించేందుకు 
సంసిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. కాస్తంత ఆశలు చిగురింపచేసే విధంగా వచ్చిన ప్రతిపాదన 
ఇప్పటేవరకు ఇదేనని, భవిష్యత్‌ రాజ్యాంగం కోసం చర్చలకు ముస్లింల ఆమోదానికి ఇది 
ఉపకరిస్తుందని వారంతా భావిస్తున్నారు. ఇప్పటివరకు పైకి ప్రకటించకపోయినప్పటికీ ఈ 





* Sworn of ర Sotho l నెం 684, Jew: 846-847 
ng 


448 డా॥ బాబాసాహెల్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





అంశానికి స్థానిక కాంగ్రెస్‌ నాయకులందరి వుద్దతు అభించవచ్చు. ఈ ప్రతిపాదనలు 
భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేస్తాయన్న ప్రాతిపదికన మాత్రవేం అన్ని జాతీయ 


ఇక్కడి ముస్లీంలు ఎలాంటి బహిరంగ ప్రకటనలూ చేయకపోయినప్పటికీ, దాదాపు 
అన్ని ముస్లిం పత్రికలు చర్చల ఫలితాల పట్ల సంతృప్తి చెందినట్లు కనిపిస్తున్నది. మొదటిది 
వాళ్ళు భయపడినట్లుగా వారిని విస్మరించకపోవడం. రెండవది ప్రధాన అవరోధం అనుకున్న 
కాంగ్రెస్‌ వారి దురాగ్రహంవల్ల చర్చలు బ్రిటిష్‌ వారి కళ్లు తెరిపించేలా సాగటం అనేది విఫలం 
కాకపోవటం వల్ల ముస్లింలు సంతృప్తికరంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలోను కాంగ్రెస్‌ తిరిగి 
అధికారం పొందలేదని పార్మీలు గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలియవచ్చింది. 

ఇంతకుముందు నేను ప్రస్తావించిన మినహాయింపు అంబీద్కరే. నేషనల్‌ వార్‌ ఫ్రంట్‌ 
ఏర్పాటు గురించి చర్చించేందుకు ఆయన నన్ను కలుసుకున్నారు. అనాసక్తంగానే దానికి 
కొంత వుద్దతు ప్రకటి ంచినప్పటికీ , ముసాయిదా ప్రకటన పట్ల తీవ్రమైన ఆగ్రహం 
వెళ్ళగక్కేందుకే ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్‌, ముస్తింలీగ్‌లు మాత్రమే 
పరిగణనలోనికి తీసుకోవలసిన సంస్థలు గనక ఆ ప్రతిపాదనలను అవి ఆమోదిస్తే 
సరిపోతుందనీ, తాను గాని, నిమ్నవర్గాలు గాని ఆ ప్రతిపాదనల గురించి ఏమనుకున్నా 
ఎవరికీ లెక్కలేదనీ అన్నారు. ఒక్కసారిగా తన భ్రవులు తొలగి పోయాయినీ వ్యాకుల 
పడుతున్నానని వెల్లడించారు. ఐరిష్‌ ఒప్పందం ఉదాహరణగా ఉండగా అల్ప సంఖ్యాకులను 
ఒక ఒప్పందం ద్వారా పరిరక్షించాలనుకోవడం హాస్యాస్పదవుని, ఈ విధంగా ఖాతరు 
చేయకపోతే తాను, తన మిత్రులు ప్రభుత్వ మద్దతు ఎలా కొనసాగిస్తామనుకుంటున్నారని 
ప్రశ్నించారు. జాతీయ భద్రతా మండలికి రాజీనామా చేసీ వైదొలగాలనుకున్నారు. అయితే, 
ప్రభుత్వానికి వుద్దతంగా పెద్దగా ఆసక్తి చూపకపోయినా, ప్రస్తుతానికి కొనసాగాలని 
నిర్ణయించుకున్నారు. ఆయన వైపు నుండి వీలైనంతగా ఆలోచించాను. నాకు ఆయన మీద 
ఒక రకమైన అభిప్రాయం కూడా కలిగిందేమో. ఇటువంటి నిస్పహతో కూడిన మనః్టితి 
అంబేద్కర్‌లో చాలాకాలం కన్పించేది. బహుశా ఆయన ఆశించిన విధంగా మీ ఎగ్జిక్యూటిన్‌ 
కౌన్సిల్‌ విస్తరణలో ఆయనను తీసుకోకపోవడవేం అందుకు కారణం. ఆయన తన 
అభిప్రాయాలకు ఈ పరగణాలో తన అనుచరుల మద్దతు పొందడంలో విజయం సాధిస్తారని 
నా నమ్మకం. ఎందుకంటే వాళ్లకోసం ఆలోచించగల వ్యక్తి వాళ్లలో ఆయనొక్కడే. ఏమైనప్పటికీ 
ఆ నిరాశా నిస్పృహలు కేవలం ఆయన వ్యక్తిగతమైనవని కూడా నేను అనుకుంటున్నాను. 
ఆయిన ఆర్థిక పరిస్టితి కూడా కొంతకాలంగా ఆయనను బాధిస్తున్న విషయం మీకు 





అధికార sdi 449 





తెలిసిందే. గతంలో ఆయనకు సాయం చేసిన కొంతమందికి బాకీ పడ్డాడనీ, వాళ్లకు ఆయన 
తిరిగి ఇవ్వలేకపోయారని, వాళ్లు ఆ విషయం ప్రస్తావించినా. దురుసుగా వ్యవహరిస్తున్నారని 
తెలిసింది. తన భవిష్యత్తుకు పనికొచ్చేలా హైకోర్టులోనో, మరెక్కడో ఒక అవకాశం కోసం 
ఆయన ఆసక్తి కనబరచిన విషయం మీకూ తెలుసుననుకుంటాను. తన అనుచరుల కోసం 
చేస్తున్న పనిపట్ల ఇంకెంత వూత్రవమూ అసక్తి లేనట్లు పూర్తిగా భిన్నవైన రంగాన్ని 
చేరుకునేందుకు చొరవ చూపుతున్నట్లు కొంతకాలం పాటు అభిప్రాయం కలిగించారు. 
ఆయన తన Safes ఈన పై వ్యతిరెకంగా ప్రభావం చూపే అంశాలకు కారణం, ais 
నిమ్నవర్గానికి చెందిన వాడిని కావడమేనని ఆపాదించే స్థాయికి రావడం దురదృష్టకరం. 
ముందు ముందు మనం అణచివేతకు గురైన వర్తాల మద్దతు అవసరమేమీ లేదని భావించి 
చేయాలని నా కోరిక. ఇప్పుడు మీ కౌన్సిల్‌ ఇంకా విస్తరించే అవకాశం God) ఆయనను 
చేర్చుకోండి. వ్యక్తిగత కారణాల వలన మాత్రమే కాకుండా, నిన్ను వర్గాల ప్రయోజనాలను 
కూడా కాపాడుకోవచ్చు. సైన్యంలోకి మహర్ష భర్తీలో ఆయన అంత తోడ్పాటు ఇవ్వలేదు. 
వాస్తవానికి యుద్ధ విభాగాల్లో మహర్‌లను తీసుకోవాలని ఎంతోకాలంగా అందోళన జరిపినది 
ఆయనే అయినా మహర్‌ల నియామకాలకు సహాయం చేయలేరు. తన పలుకుబడిని కూడా 
ఉపయోగించలేదు. అయితే మహర్‌అ నియానుకం కొనసాగడం లేదని కాదు, ఆయన 
నిజంగా సహాయం చేస్తే జరిగేంత బాగా మాత్రం జరగలేదు. 


అంటేద్కర్‌ ప్రదర్శించిన కటుత్వం ఒకవైపున ఉన్నప్పటికీ Bh చర్చల వైఫల్యం నునల్ని 
Soh ఘోరమైన స్థితిలో SrBo పడవేయిలేదు. బహుశా అంతీవు ఫలితం కొంత 
వ్రయోజనకరమే! 











4 
* క్రిప్స్‌ ప్రతిపాదనలు 
రైట్‌ ఆనరబుల్‌ సర్‌ స్టాఫర్డ్‌ శ్రీప్స్‌ చేసిన 
రాజ్యాంగ ప్రతిపాదనల పాఠం 








స్వయం నాలక ప్రభుత్వ స్థాపన జరిగందుకు నిర్ధిష్టమైన, స్పష్టమైన కార్యక్రమం రూపొందించి 
చర్యలు తీసుకోవాలని ఘనత వహించిన (ప్రభుత్వం నిర్ణయించింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 
ఇతర డొమినియన్లతో కలిసి ఉండేవిధంగా ఒక డొమినియన్‌ రూపంలో ఒక కొత్త ఇండియన్‌ 
యూనియన్‌ ఏర్పాటు చేయాలన్నదే దీని ఉద్దేశం. యునైటెడ్‌ కీంగ్‌డమ్‌లోని అధినివేశాలు 
'(డొమినియన్స్‌) బ్రిటిష్‌ చక్రవర్తికి విధేయులుగా ఉంటూనే అన్ని విధాలా దానితో సమ 
వ్రతిసత్తిని SON ఉంటాయి. స్వదేశ్‌, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఏ అంశంలోనూ ఏ 
కంగానూ ఇని లొంగి ఉండనక్కరలేదు. 
_ (ఎ) ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితులు మారిన తక్లణమే భారతదేశం కోసం కొత్త 
రాజ్యాంగాన్ని రూపొందించేందుకు Joby చేసిన ఒక మండలిని నెలకొల్పే చర్యలు 
(బి దిగువ పేర్కొన్న విధంగా ఈ రాజ్యాంగ నిర్మాణ వుండలీలో భారత రాజ్యాలు 
i పాల్గొనందుకు ఆవకాశం కల్పిస్తారు. 
(hb) ఈ దిగువ షరతుల మేరకు తయారైన hii, వెంటనే ఆమోదించి అమలు 
పరిచే బాధ్యతను ఘనత వహించిన ప్రభుత్వం స్వీకరిస్తుంది. 
| 1942 eg 18192053 తేదీలలో నారో వలను సమ్మవర్గాల SR నివేదిక = gases 98-99 


అధికార బదిలి 45] 


(1) బ్రిటిష్‌ ఇండియాలోని ఏ రాజ్యమైనా తన ప్రస్తుత రాజ్యాంగ QBN నిలుపుకుంటూ 
ఈ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు సిద్ధంగా లేని పక్షంలో అలాంటి ఆమోదించని ఇతర 
రాజ్యాలలో కలిసీ ఆ తరవాత చేరటానికి గనక నిర్ణయించుకున్నట్లయితే ఆ అవకాశం కల్పించే 
హక్కు ఇవ్వడం, వాళ్లు కోరుకుంటే బ్రిటీష్‌ ప్రభుత్వం కొత్త రాజ్యాంగానికే ఒప్పుకొని భారత 
యూనియన్‌ తో సమాన ప్రతిపత్తి కల్పించడం. 

(2) రాజ్యాంగ నిర్మాణ మండలి, బ్రిటిష్‌ ప్రభుత్వం చర్చలు జరిపిన మెరకు ఒక ఒప్పందంపై , 
సంతకాలు చేయడం; బ్రిటిష్‌ వారి నుండి భారతీయుల చేతుల్లోకి బాధ్యతల పూర్తి 
బదలాయింపుతో తలెత్తే అంశాలన్నింటినీ ఈ ఒప్పందం పరిగణనలోకి తీసుకోవడం; 
జాతిపరమైన, మతపరమైన అల్పసంఖ్యాకుల రక్షణ కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన హోమురికు 
అనుగుణంగా నియమాలు రూపొందించడం; అయితే బ్రిటిష్‌ కామున్వెల్త్‌లోని సభ్యుల 
సంబంధాలను భవిష్యత్తులో నిర్ణయించే విషయంలో భారత యూనియన్‌ అధికారంపై ఎలాంటి 
ఆంక్షలు ఉండవు. ఏదేని భారత రాష్ట్రం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నా, 
వద్దని నిర్ణయించుకున్నా కొత్త పరిస్థితికి అవసరమయ్యేలా ఇప్పటివరకు ఉన్న ఒప్పందపు ఎర్పాట్లు 
NO మీక్షించుకోవలసి ఉంటుంది. 

(డి) ఇప్పటి ప్రతికూల పరిస్థితులు సమసిపోయేలోగా భారత దేశంలోని ప్రధాన కులాల 
అభిప్రాయాలను ప్రతిబింబించే నాయకులు స్వయంగా మరేదైనా రూపంలో ఏర్పాటు చేయని 
పక్షంలో రాజ్యాంగ నిర్మాణ మండలి ఈ విధంగా ఉండాలి. యుద్ధానంతరం రాష్ట్రాల ఎన్నికలు 
తప్పనిసరి గనుక వాటి ఫలితాలు రాగానే రాష్ట్రాల దిగువ సభల సభ్యులందరూ ఒక నియోజక 
గణంగా దామాషా ప్రాతినిధ్యం విధానంలో రాజ్యాంగ మండలిని ఎన్నుకుంటుంది. నూతన 
మండలిలో సభ్యుల సంఖ్య, నియోజక గణాల సంఖ్యలో పదో వంతు ఉంటుంది. బ్రిటిష్‌ ఇండియా 
ప్రతినిధుల తరహాలో అదే అధికారాలతో భారత రాష్ట్రాలు మొత్తం జనాభాలో వాటి జనాభా శాతం 
దామాషాతో ప్రతినిధులను నియమించుకోవచ్చు. 

(ఇ) ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులలో తిరిగి కొత్త రాజ్యాంగం 
రూపొందేవరకు ప్రపంచ యుద్ధంలో భాగంగా భారతదేశ రక్షణ బాధ్యత చేపట్టడం, పూర్తి 
నియంత్రణ కొనసాగించడం అనివార్యం. అయితే మిలటరీ మొత్తాన్ని నిర్వహించడం, Has, 
భౌతిక వనరులు సమకూర్చే బాధ్యత మాత్రం భారత ప్రభుత్వానిదే. ఈ విషయంలో ప్రజల 
సహకారాన్ని తీసుకోవాలి. భారత ప్రజలలో ప్రధాన వర్గాల నాయకులు సమర్థంగా పాల్గొని తమ 
దేశానికి, కామన్‌వెల్తీకు యునైటెడ్‌ నేషన్స్‌కు ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ బ్రిటిష్‌ ప్రభుత్వం 
ఆహ్వానిస్తున్నది. ఆ విధంగా భారతదేశపు భవిష్యత్‌ స్వాతంత్ర్యానికి అవసరమైన బృహత్కార్యం 
నెరవేర్చడంలో చురుకైన పాత్ర వహించి, నిర్మాణాత్మక సహాయం చేయగలుగుతారు. 


5 
* క్రిప్స్‌ ప్రతిపాదనలపై డాక్టర్‌ అంబెద్కర్‌ ప్రకటన 


డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఎం.ఎల్‌.ఏ. అణచివేతకు గురైన వర్గాల నాయకుడు ఒక 
పత్రికా ప్రకటనలో చెప్పిన విషయం: 

“యుద్ధకాలపు మంత్రివర్గం చేసిన ప్రతిపాదనలు అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించిన 
బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. అల్పసంఖ్యాకుల హక్కుల దురాక్రమణ అంటూ 
అధిక్షేపించిన వారే ఈ ప్రతిపాదనలు చేయడమంటే, ఆ హక్కులను పూర్తిగా కాలరాచే 
యత్నమేనని తెలుస్తున్నది. ఇది మ్యూనిచ్‌ మనస్తత్వం. తనను తాను రక్షించుకోవడం కోసం 
మరొకరిని త్యాగం చేయడం వారి స్వభావం. ఈ స్వభావమే ఈ ప్రతిపాదనలలో స్పష్టంగా 
.కనిపస్తున్నది. భారత రాజ్యాంగ నవరణకు సంబంధించిన బ్రిటిష్‌ వ్రభుత్వ ప్రతిపాదనల పట్ల 
ఎముఖత చూపి, సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ ధ్యేయం విఫలం కావడానికి భారతీయులే కారణమయ్యా 
రన అమెరికా, బ్రిటీష్‌ ప్రజలు కలత చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికా వారి 
వైఖరిని క్షమించ వచ్చునుగాని బ్రిటిష్‌ వారు, సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ మాత్రం ఇంకా ఎక్కువ 
తెలుసుకోవలసి ఉంది. నిజానికి ఇప్పుడు చేసిన ప్రతిపాదనలను చెత్తవని చెబుతూ బ్రిటిష్‌ 
ప్రభుత్వమే నాలుగు నెలల క్రితం ఖండించింది. ఇప్పుడు వాటినే ఉత్తమమైనవని పేర్కొంటూ 
ప్రతివాదిస్తున్నది. ఈ వాస్తవానికి తగినంత ప్రచారం లభించలేదు. ఈ సంగతి తెలుసుకున్న 
వాళ్లు మాత్రం, బ్రిటిష్‌ ప్రభుత్వం హడావిడిగా రాజ్యాంగం రూపొందించే నెపంతో నీచానికి 
ఒడిగడుతున్నదని అనక మానరు. 

ఈ ప్రతివాదనలు మూడు భాగాలుగా ఉన్నాయి : 

l. భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించే ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలి, 
సభ్యుల మెజారిటీ నిర్ణయానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించే పూర్తి అధికారం 
2. ఈ SG రాజ్యాంగంలో ఇప్పుడున్న భారత రాష్ట్రాలన్నీ కాకుండా, ఈ రాజ్యాంగానికి 


* 1942 eg 1819205 SOS OES BONS DED వర్గాల మహాసభ SOS; bwer 100-106 


అధికార nt 453 





హక్షు ఆ రాష్ట్రాలదే, ఈ అంశాన్ని ప్రజాభిప్రాయ సేకరణలో సాధారణ మెజారిటీ ద్వారా 
నెర్ణయించవలసే ఉంది. 

3. రాజ్యాంగ నిర్మాణ సభ, బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక నిర్భయం చేసుకోవలసి ఉంది, 
జాతిపరమైన మతపరమైన అల్పసంఖ్యాకుల రక్షణ, భద్రతలకు సంబంధించని అంశాలు ఈ 
ఒప్పందంలో ఉంటాయి. ఈ ఒప్పందంపై సంతకాలైన తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వం తన 
సార్వభౌమాధికారాన్ని ఉపసంహరించుకుంటుంది. అప్పటినుండీ రాజ్యాంగ నిర్మాణ సభ 
రూపొందించిన రాజ్యాంగం పనిచేయడం ప్రారంభమవుతుంది. స్థూలంగా ఇవీ Pets ప్రభుత్వ 
పథకం రూపురేఖలు. రాజ్యాంగ నిర్మాణ సభకు సంబంధించిన ప్రతిపాదన కొట్రదేమీ కాదు. 
Wage (ప్రారంభమైన ipi కాంగ్రెస్‌ ప్రతివాదించింది. eon Soop ss 
విషయమేమిటంటే, ఈ ప్రతిపాదనను బ్రిటిష్‌ ప్రభుత్వం తిరస్కరించింది. రాజ్యాంగ నిర్మాణ 
సభ గురించి 1940 ఆగస్టు 14 న కామన్స్‌ సభలో శ్రీ అమెరీ ఇలా అన్నారు : 

“కాంగైస్‌ నాయకులు భారతదేశంలో సమర్ధమైన రాజకీయ యంత్రాంగవునే 
చెప్పుకోదగిన ఒక వ్యవస్థను నిర్మించారు. ఆయితే కాంగైస్‌వారు చెప్పుకుంటున్నట్లుగా 
భారతదేశపు జాతీయ జీవనంలోని ప్రధాన శక్తులన్నిటి తరపునా వారు మాట్లాడుతుంటే, వారి 
కోరికలు ఎంత పెద్దవైనప్పటికీ మన పరిస్టితి ఇప్పుడున్నంత సంక్షిష్టంగా ఉండేది కాదు. బ్రిటిష్‌, 
ఇండియాలో సంఖ్యాపరంగా వారిదే పెద్ద పార్టీ అనేది నిజం. కాని భారతదేశం తరపున 
మూట్లాడుతున్నామని వారు చెప్పుకోవడాన్ని భారత సంక్లిష్ట జాతీయ జీవనంలోని కొన్ని ప్రధాన 
శక్తులు త్రోసీపుచ్చాయి. ఈ మిగిలిన వారు తమను కేవలం సంఖ్యావరమైన మైనార్జీలుగా 
కాకుండా, భవిష్యత్తులో ఏ భారతీయ విధానంలోనైనా ప్రత్యేక అంతర్గత భాగంగా Screan 
నొక్కి చెప్పారు. ఈ శక్తులలో ప్రధానంగా నిలిచేది ముస్లింలు. భౌగోళిక నియోజకవర్గాలలో merg 
ఓట్ల ప్రకారం ఎన్నికైన రాజ్యాంగ ఎర్మాణ సభి రూపొందించిన రాజ్యాంగంతో వారికి సంబంధం 
లేదు. తమను ఒక ప్రత్యేక శక్తిగా గుర్తించే రాజ్యాంగ పరమైన చర్చలలో పాల్గొనే హక్కు 
కోరుకుంటున్నారు, అంతేకాకుండా కేవలం సంఖ్యాపరమైన మెజార్టీ చర్యలకు వ్యతిరేకంగా 
తవంనం పరిగణిస్తూ రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని వవాత్రవేం అవెశాదించాళని 
నిర్ణయించుకున్నారు. పెడ్యూన్లు కులాలుగా చెబుతున్న మరో పెద్ద వర్గానికి కూడా ఇదే విషయం 
పర్తిస్తుంది. వారి తరపున గాంధీ ఎంత సొటు వడీనప్పటికీ కాంగైస్‌వారు ప్రాతినిధ్యం వహిస్తున్న 
హిందూ మతంలో కులపరంగా తాము Sead ఉండిపోయామని వారు భావిస్తున్నారు". 
1940 ఆగస్టు కిన వైస్రాయ్‌ చేసిన ప్రకటనను విశదీకరిస్తూ క్రీ అమెరీ ఈ సంగత చెప్పారు. 
ED ప్రభుత్వం తరపున మైనార్టీలకు వైస్రాయ్‌ ఈ హామి ఇచ్చారు. “రెండు ప్రధాన అంశాలు 
తలెత్తాయి. ఈ రెండు అంశాలపై తము వైఖరిని స్పష్టంగా వవరించవలసిందిగా Del ప్రభుత్వం 





454 దాః బాబాసాహెబ్‌ అంటీద్కర్‌ రదనలు = ప్రసంగాలు 


నన్ను కోరింది. మొదటిది - భవిష్యత్తులో జరిగే ఎలాంటి రాజ్యాంగపథకంలోనైనా అల్ప 


నంఖ్యాకుల స్థానం గురించి. భారతీయ జాతీయ జీవనంలోని పెద్ద, శక్తివంతమైన శక్తుల ప్రత్యక్ష 


| తిరస్కారానికి గురైన ఏ ప్రభుత్వ వ్యవస్థకూ బ్రిటీష్‌ ప్రభుత్వం తమ ప్రస్తుత బాధ్యతలను 

అన్పగించలేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశపు శాంత, సంక్షేమాల కోసమే ఈ 
| చేస్తుంది. అటువంటి ప్రభుత్వానికి లొంగిపోవలసిందిగా ఎవరిమీదా వత్తిడి కూడా 
తీసుకురాలేదు”, తిరిగి 1941 ఏప్రిల్‌ 23న శ్రీ అమెర్‌ రాజ్యాంగ నిర్మాణ సభ కోరికను 


ప్రస్తావిస్తూ ఈ విధంగా అన్నారు: 


| 
[వు 


“భారతదేశపు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవాల్సింది స్వయంగా భారతీయులే 
తప్పు Pitta, ప్రభుత్వం కాదు. భారత భవిష్యత్‌ రాజ్యాంగం భారతీయ పరిస్టీతులకు తగినట్లు 
నిఖార్సయిన భారత రాజ్యాంగమే అయి ఉండాలి, అయితే ఇక్కడ ముఖ్యమైన నియమం 
ఒకటుంది. రాజ్యాంగం, దానిని రూపొందించే రాజ్యాంగ మండలి కూడా భారత జాతీయ 
జీవనంలో ప్రధాన శక్తులన్నిటి మధ్య కుదిరే ఒప్పందవు ఫలితంగా ఉండాలి." 

రాజ్యాంగ సభకు సంబంధించి బ్రిటిష్‌ ప్రభుత్వం Aha వాగ్గానాలు, వ్యక్తం చేసీన 
iia ఇవి. వీటన్నిటినీ ఆంగీకరించాం. ఇక పాకిస్తాన్‌ కోసం చేస్తున్న డిమాండ్‌ 
సయానికొస్త, ఆ డిమాండ్‌ పెట్టింది ముస్లీం లీగ్‌. తీనిని బ్రిటిష్‌ ప్రభుత్వం తిరస్కరించింది. 


| 1940 అగస్టు 15 న కామన్స్‌సభలో శ్రీ ఆమెరీ చెప్పింది ఇదే. 


“కాంగైస్‌ రాజ్యమో హీందూ రాజ్యమో ఏర్పడే ప్రమాదానికి వ్యతిరేకంగా స్పందన 
ఎంతవరకు దారి తీసిందంటే, భారతదేశాన్ని పూర్తిగా హీందూ, ముస్లిం ప్రాంతాలుగా 
aai etad SOOO వైపునుండి వత్తిడి పెరుగుతూ వచ్చింది. ఆ డిమాండ్‌ను ఆచరణలో 
పెట్టడంలో ఎన్ని అభ్యంతరాలు, మడత పేచీలు ఉన్నాయో నేను వెప్పలసిన పని లేదు. A 
శాశ్వత అల్బసంఖ్యాకుల సమస్యను పరిష్కరించకుండా కేవలం చిన్న చిన్న ప్రాంతాలకు 
మార్చినట్లు మాత్రమే అవుతుందని వేను భావిస్తున్నాను" 

తిరిగి 1941 Jad 23 న కామన్స్‌భలో ఈ అంశం ప్రస్తావిస్తూ ఈ విధంగా 


“వాకన్తాన ఎర్పాటు పథకం అమలు చేయడంలో ఎదురయ్యే తీవ్రమైన ఇబ్బందుల 
గురించి చర్చించడం నా ఉద్దేశం కాదు. 18 వ శతాబ్దంలో భారతదేశపు దీన చరిత్ర గురించి 





ని 





కూడా చెప్పుబోవడం లేదు. వన య పు లా ప్రమాదాల 





రించి చెప్పేందుకు మన కళ్లముందున్న బాల్బన్‌ దేశాల ఘోర పరిస్థితిని ఎత్తి చూపడానికి 
రాలేదు. నిజానికీ భారతదేశంలో బ్రిటిష్‌ వాళ్లం సాధించామని గర్వించేదీ..... ఆ దేశానికి 


మేమిచ్చిన ఐక్యత గురించే som” 


అధికార బదిలి 455 





రాజ్యాంగ సభ గురించి, పాకిస్తాన్‌ ఎర్పాటు. గురించి కేవలం ఏడాది శీతం బ్రిటీష్‌ 
ప్రభుత్వం అభివబ్రాయాలని, 

కాంబైస్‌వారిని ఆకట్టుకోవడానికే రాజ్యాంగసభ ప్రతిపాదన అనే సంగతి, ముస్లింలీగ్‌ను 
సంతృస్తీ పరచేందుకే పాకిస్తాన్‌ ప్రతిపాదన అనే విషయం సుస్పష్టం. ఈ ప్రతినాదనలు నిన్ను 
వర్గాలను ఏం చేస్తాయి? ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ కాళ్ళు, చెతులు Sda సవర్ణ 
హిందువులకు అప్పగిస్తాయి. రొట్టెకు బదులు రాయి మినహా నిన్ను వర్గాలకు ఒరిగేదేమీ లేదు. 
నిమ్న వర్గాలకు Gere చేయడానికే రాజ్యాంగ సభ గనుక రాజ్యాంగ సభలో నిమ్న వర్గాల 
స్టానమేమిటనే విషయంలో సందేహం లేనే లేదు. అంతేకాదు - రాజ్యాంగ సభ రాజకీయ 
ప్రణాళిక ఏమిటో కూడా సుస్పష్టమే. ఈ ప్రతిపాదనలలో కులాలనారీ కోటా నిర్ణయించలేదు 
కనుక రాజ్యాంగ సభలో నిమ్మ వర్గాల ప్రతినిధులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా, వారికి 
స్వచ్చాయితమైన, స్వతంత్రమైన, నిర్ణయాత్మకమైన ఓటు an అధికారం ఉండదు. 
ఒకటేమిటంటే, నిమ్న వర్గాల ప్రతినిధులు చాలా అల్స్బసంఖ్యలో ఉండవచ్చు. రెండోది రాజ్యాంగ 
సభ నిర్ణయాలు సభ్యులందరి ఏకగ్రీవ అమోదం పొందాలన్న నియమం లేదు. రాజ్యాంగపరంగా 
ఎంత ప్రాధాన్యమున్న ఆంశాన్నయినా సరే మెజార్టీ ఓటుతో నిర్ణయించవచ్చు. అందువలన 
ఈ వ్యవస్థలో నిమ్న వర్గాల మాట చెల్లుబాటు కాకపోవచ్చుననేది స్పష్టం. మూడో నిషయమేమి 
టంటే, బ్రిటిష్‌ ప్రభుత్వం పంపిన (వ్రతిపాదనల్లోని నియమాల మేరకు ఇప్పటే పద్ధతిలో 
జనసంఖ్యను బట్టే రాజ్యాంగ సభకు paagi పంపడం వలన, సవర్ణ హిందువులే నిమ్న 
సవర్ణ హిందువుల చేతుల్లో కీలుబొమ్మలుగా మాత్రమే మిగులుతారు. ఇక నాలుగో సంగతి - 
రాజ్యాంగ నిర్మాణ సభలో అందరూ కాంగ్రెస్‌ వారే ఉంటారు. ng SY కనుక తన 
కార్యక్రమాన్ని అది విర్వహించుకోగలుగుతుంచి. గాంధీగారు నిమ్న వర్గాల సామాజికా 
రించి ఎన్ని మాటలు చెప్పేనా ఆయన మాథ్రం రాజ్యాంగం Nt a 
= ప్రత్యేక వర్గంగా నిమ్న వర్గాలకు గుర్తింపు ఇన్వడానికి పూర్తి వ్యతిరేకి. పరిస్టితి ఇలా ఉండబట్టే 
రాజ్యాంగ రచనా సభలో ప్రధాన పక్షం, నిమ్న వర్గాలకు ఇప్పటి రాజ్యాంగం ఇచే రాజకీయ 
భద్రతను సైతం తొలగించడమే ధ్యేయంగా పెట్టుకున్నది. ఈ ప్రతివాదనల Meh, 
ప్రభుత్వం నిమ్న వర్గాల వారిని తోడేళ్ల పాలు చేస్తున్నదని రాజ్యాంగ సభ adres గుర్తించిన 
వారెవరైనా ఒప్పుకుంటారు. నిమ్న వర్గాలకు రాజ్యాంగ భద్రత నిరాకరించే రాజ్యాంగ సభ ఉండగా 
బిటేష్‌ పభుత్వం ఈ ప్రతిపాదనల ద్వారా నిన్ను వర్గాల ప్రయోజనాలు పరిరక్షించేందుకు 
రాజ్యాంగ సభతో ఒప్పందం కుదంఎర్వ్బుకునే జాగ్రత్త వహించింది. ఐరిష్‌ వివాదాన్ని 
పరిష్కరించుకోవడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలాంటిదే ఇదీ కూడా. ఈ 

















= 


| 


| 
| 
| 
| 
' 


456 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాభో 


ఒప్పందం ప్రకారం ఏ ఏ విధమైన రాజకీయ భద్రతలు కల్పిస్తారో ఈ సంధి వ్రతిపాదనలలో 
ఎక్కడా స్పష్టంగా లేదు. ఇదీ చాలా ముఖ్యమైన అంశం. ఈ అంశంలో బ్రిటీష్‌ ప్రభుత్వ 
అభిన్రాయానిక్తి నిన్ను వర్గాల అభిప్రాయానికి రాజకీయ భద్రతల veers విషయంగాను। 
సంఖ్యా విషయంలోను, పద్దతుల విషయంలోను తేడా ఉండవచ్చు, 

దాదాపు ఆంతే ప్రాధాన్యమున్న రెండో ge - ఈ ఒప్పందం అమలు గురించి. ఈ 
ఒప్పుందం రాజ్యాంగ సభ తయారుచేసే కొత్త రాజ్యాంగంలో ఒక అప్పుడా 
ఓన్చందానికి వ్యతిరేకంగా ఉన్న ఏ రాజ్యాంగంలోని ఒక అంశమైనా నివ్చయోజనమవ్పుతుంది 
లేక ఈ ఒప్పందం భారత జాతీయ ప్రభుత్వానికి, బ్రిటిష్‌ ప్రభుత్వానికి మధ్య వ్యాపార ఒప్పందరి 
లాంటేదైతే అది భారత ప్రభుత్వ ఆనువుతి ఉన్న న్యాయపరమైన ఆదేశమువుతుంది. 
అలాకాకుండా వ్యాపార ఒప్పంచమే అయితే, న్యాయపరమైన అనుమతి లేనందున అది 
ఆదేశం కాబోదు. అది కేవలం రాజకీయమైన అనుమతి మాత్రమే కలిగి ఉంటుంది. జాతీయ 
పభుత్వం రూవాంచించిన రాజ్యాంగాన్ని ఒక ఒప్పందం అధిగమించి ప్రవర్తించడం కుదరని 
వని. ఐర్గాండు స్వతంత్ర రాష్టమైనా, దానికీ న్వతంత్ర రాజ్య ప్రతిపత్తి రాలేదు. అందుకే ఇలాంటే 
వన్నీ రాజకీయ అనుమతులు మాత్రమే అవుతాయి. అలాంటి అనుమతి ప్రభుత్వ స్థీతిని బట్టీ 
ప్రజాభిప్రాయాన్ని బట్టి ఉండవలసీ ఉంటుంది. 
క్ష చ నాస్తనం తెచీశాక రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. 

1. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఏం చేసేంది? 

2. భారత జాతీయ ప్రభుత్వాలు ఈ నియమాలకు కట్టుబడి ఉండేలా Gh, ప్రభుత్వం 

వత్తిడి తీసుకు రాగలుగుతుంచా? 

మొదటి ప్రశ్నకు సమాధానం - రెండు పద్దతులలో ఒప్పందం అమలు జరిగేలో 
చూడవచ్చు - బలం ఉపయోగించి, వ్యాపార యుద్ధం ప్రకటించి. ఇక మిలటరీ బలం 
'దగ్గరికొచ్పేసరెకి భారతీయ సైన్యం వారికి అందుబాటులో ఉండదు. అది కొత్త జాతీయ వ్రభుత్వం 
gS బ్రీటి్‌, ప్రభుత్వం తన సాంత సైన్యాన్ని Sodod జాతీయ ప్రభుత్వం చేత ఈ ఒప్పందరి 
'అనులు జరిగేలా చేస్తుందని నమ్మడం అసాధ్యం. ఈ విషయంలో వ్యాపార యుద్దం కూడో 
సాధ్యం కాదు. అది అత్మహత్య లాంటి పద్ధతి. ఐరిస్‌ యుద్ధం సాఠాలు నేర్చింది. 
గ అణచివేతకు గురవుతున్న వర్గాలను హాస్యాస్పదుల్నీ చేసేందుకు జరిగే శూన్య సంధిగో 
మాత్రమే ఇది మిగులుతుంది. భారతీయులు ఈ ప్రతిపాదనలను ఆహ్మోనిస్తారని భావించి 
es ప్రభుత్వం పంపింది. అయితే కొద్ది నెలల OSs ఘోరంగా తిరస్కరించిన ఆనే 













అధికొర బదిలి 457 
ప్రతిపాదనలను బ్రిటిష్‌ వ్రభుత్వం తరిగి ఎలా obo బ్రిటిష్‌ ప్రభుత్వం గాని, సర్‌ స్టాఫర్ష్‌ 
క్రిప్స్‌ గాని వివరణ ఇవ్వలేకపోయారు. మైనార్టీలను. ఒత్తిడి చేసినట్టు అవుతుంది Mos megan 
GI ప్రభుత్వం రాజ్యాంగ సభకు అనువుతించడానిక తద్వారా మైనార్టీలపై వత్తిడి 
తీసుకురావడానికి సిద్దంగా ఉంది. పాకిస్తాన్‌ పర్పాటును అనుమతించబోనుని గత సంవత్సరం 
వెప్పేన ప్రభుత్వమే ఈనాడు దేశ విభజనకు సంసిద్ధత వ్యక్తం చేయబోతున్నది. అంతట విశాల 
సామ్రాజ్యం స్టాపీంచిన ప్రభుత్వమే ఇలా సూత్ర జ్ఞానం కోల్పోతే ఎలా? యుద్ధం కారణంగా 
ఉపద్రవాలకు లోనుకావడం వల్లనే Pel, ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని 
వెప్పవలసీ ఉంటుంది. solh, ముస్లింలీగ్‌లు ఎలాంటి డిమాండ్లు చేస్తున్నాయో, వాళ్లకు 
ఎలాంటి రాయితీలు ఈ ప్రతిపాదన ద్వారా అభిస్తున్నాయో గమనిస్తే బ్రిటిష్‌ ప్రభుత్వం ఎలాంటి 
పెద్ద సంక్షోభంలో చిక్కుకుందో అర్థమవుతుంది. soa కేవలం మెజారిటీ ఓటు ఆధారంగా 
రాజ్యాంగ సవరణ చేసే ఏర్పాటు ఉండాలని కోరింది. మరోవైపు బిటిష్‌ ప్రభుత్వం కాంలైస్‌ 
చేసిన ఈ డిమాండు వల్లి మైనార్టీలకు కలిగే ఇబ్బందులకు తాము బాధ్యులం కామని Geran 
ప్రకటించటం వల్ల, TEST 1940 ఆగస్టు 22 న జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశం ఈ 
కింది తీర్మానం ఆమోదించింది. 

‘meno ఎపుడూ ఏ మైనార్టీ వాళ్లనూ బాధించాలన అఆలోచించలీదు. Peta, 
ప్రభుత్వం వారినీ అడగలేదు. పద్దతి ప్రకారం ఎన్నికైన రాజ్యాంగ రచనా సంఘం ద్వారా మెజార్టీ 
ఓటు పద్దతిలో రాజ్యాంగ నిర్ణయం చేయడం ఒక్కటే మేము ఆశించింది. ఇది మైనార్టీలను 
దిక్కుల్లో పెట్టే అంశంగా అపార్థం చేసుకోవడం చింతించదగ్గ విషయం, భారతీయుల 
అభివృద్దికి అల్పనంఖ్యాకుల సమస్యను అడ్డుగోడగా తయారుచేశారు” 

వర్కింగ్‌ కమిటీ ఇంకా ఇలా అందీ : 

'కాంగైస్‌ మైనార్టీల హక్కులను, మైనార్టీ వర్గ ప్రతినిధులతో ఒప్పందం ద్వారా 
సమగ్రంగా రక్షించాలని ఎప్పుడో ప్రతిపాదించింది” ఆంటే, మైనార్టీల హక్కుల విషయంలో 
నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ సభ పరిధిలోనికి రావాలని కాంగైస్‌వారు కూడా కోరలేదు. 
eT, ప్రభుత్వం ఈ మైనార్టీల సమస్యను మైనార్టీ ఓటు ద్వారా పరిష్కరించే అదనపు 
హక్కును ఎలాగూ వారికి ఇచ్చే ఉంది. పాకిస్తాన్‌ విషయంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 
పాకిస్తాన్‌ ఇప్పటికస్పుడే ఏర్పడాలని ముస్లీం లీగ్‌ కోరలేదు. మళ్ళీ రాజ్యాంగ సవరణ జరిగినపుడు 
ముస్లింలు పాక్షిస్తాన్‌ కావాలని కోరితే వారినెనరూ అడ్డుపెట్టకూడదన మాత్రమే వారు కోరారు. 
ఈ ప్రతిపాదనలు ఒక అడుగు ముందుకెళ్ళి ముస్లిం లీగ్‌కు పాకిస్తాన్‌ను సృష్టించుకునే 








458 డా॥ బాబాసాహెల్‌ weit b రచనలు = ప్రసంగాలు 





యుద్దానికి సిద్ధం చేయడమే వాటి ఉద్దేశం. ఈ యుద్ధంలో హీందువులు, ముస్లింలు, నిమ్న 
వర్గాలు, సిక్కులు హృదయపూర్వకంగా పాల్గొనాలి. అయితే సర్‌ స్టాఫర్డ్‌ Sap స్వయంగా 
చేస్తున్నారో, బ్రిటిష్‌ ప్రభుత్వం వారి అనువుతి ఉందో గాని పెద్ద పార్టీలు, చిన్న పార్టీలని ఒక 
భేదాన్ని పరిగణిస్తున్నారు. ఎవరి సమ్మతి అవసరమో, వాళ్లు పెద్ద పార్టీలవారు. చిన్న సార్టీలతో 
సలహా సంప్రదింపులు మాతం చాలు. ఇదోరకం భేద భావం. బ్రీటెష్‌ ప్రభుత్వం గాని వైస్రాయ్‌ 
గాని తను ముందటి ప్రకటనల్లో ఇలాంటి భేదాన్ని చూపించలేదు. వారు చెప్పిందల్లా “భారళ 
జాతీయ జీవనంలోని ముఖ్య వర్గాల అనుమతి కావాలని” మాత్రమే. 

అణచివేతకు గురవుతున్న వర్గాలకు సంబంధించినంతవరకు వారిని ముస్లీంల కన్నా 
తక్కువ స్థాయిలో పరిగణించిన ప్రకటనను నేనెక్కడా చూడలేదు. 1941 జనవరి 10 న 
బొంబాయిలో నైప్రాయ్‌ Biss వ్రసంగం నుంచి ఉదహరిస్తాను. ఇందులో అయన నిమ్న 
వర్గాలను ముస్తీంలతో సమానంగా పరిగణించారు. 

“మైనార్టిలవి ప్రధానమైన ఎన్నో కోరికలున్నాయి. వీటి కోసం వారు చాలా కాలం నుండి 
పట్టుబడుతున్నారు. నేను రెండింటిని ప్రస్తావిస్తాను. మొదటిది ముస్లీం మైనార్టీ రెండవది 
షెడ్యూల్డు కులాలు. మైనార్టీలకు మునువు ఇచ్చిన హామీలను కాపాడాలన్నది ఒక లక్ష్యం కాగా, 
ఆ హామీలను గౌరవించడం రెండవది”. 

ఇటువంటి భేద పరిగణన ద్వారా వివక్ష చూపుతూ మైనార్టీల విశ్వాసానికి ద్రోహం 
చేసినట్లవుతుంది. సంపూర్ణ యుద్దానికి సంబంధించిన రాజ్యాంగం దృష్టా దేశంలో ఇది 
ద్వేషాన్ని అవిధేయతను కలుగచేయడం అనివార్యం. ఈ ప్రయత్నంలో తమను బహుశా 
ఇంతకుముందే వదలి పెట్టేందుకు సిద్దంగా ఉన్నవారి స్నేహాన్ని పొందాలో లేక తను నిజమైన 
స్నేహితుల్ని పాగొట్టుకోవాలో బ్రిటిష్‌ వారే నిర్ణయించుకోవాలి. ఈ ప్రతిసాదనలు బ్రిటిష్‌ 
ప్రభుత్వ పరంగా ఉన్నట్టుండి ప్లేటు wih ధోరణిని నిరూపిస్తున్నాయి. ఒకప్పుడు మైనార్టీల 
pean హరించేవిగా తిరస్కరించిన ప్రతిపాదనలనే మళ్ళీ చేయడమంటే హక్కును 

సంపూర్ణంగా త్యాగం చేసే bas దిగజారడమే. దీన్ని మ్యూనిచ్‌ మనస్తత్వమని నేను ముందే 
అన్నాను, బ్రిటిష్‌ ప్రభుత్వానికీ నా సలహా ఏమిటంటే, వారు తము ES 
(దించుకోవాలి. వారు న్యాయం కోసం, సత్యం కోసం తామిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం 
పోరాడే శక్తిలేని వారయితే తప్పనిసరిగా సంధి చేసుకోవలసీందే. కనీసం ఈ విధంగానైనా వారు 
తమ గౌరవం కాపాడుకోగలుగుతారు. 





6 
* ఆమెరీ కి లిన్‌లిత్‌గో ప్రభువు 
టెలిగ్రాం, ఎం ఎస్‌ ఎస్‌, ఇ యు ఆర్‌, ఎఫ్‌ 125/23 


సైయక్తికం 1942 జులై 1 


నెం. 1968. ఎస్‌. జులై 1 నాటి మీ వ్యక్తిగత టెలిగ్రాం 7990 ననుసరించి పేరాగ్రాఫ్‌ 
(ఎ) 4లో ఒక Gass ప్రకటన జారీచేయాలని (బి) దానితోబాటు ఈ దిగువ పేర్కొన్న విధంగా 
ఒక సమాచారం జత చేయాలని నిర్ణయించుకున్నాం, 

భారత గవర్నర్‌ జనరల్‌ వారి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు సర్‌. 5.0, రామస్వామి అయ్యర్‌, 

డాక్టర్‌ ౪ బి. ఆర్‌, అంబేద్కర్‌, సర్‌. aa. బెంథాల్‌, సర్‌ జోగేందర్‌ సింగ్‌, నర్‌ ab. & వాస్తవ, 
సర్‌ మొహమ్మద్‌ ఉస్మాన్‌ల నియామకాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమోదించింది. 
సర్‌ అక్బర్‌ హైదరీ స్థానంలో సర్‌ సి.వి. రామస్వామి అయ్యర్‌. 

పౌర రక్షణ శాఖకు స్వర్గీయ డాక్టర్‌ రాఘవేంద్ర రావు స్థానంలో శ్రీ జె.పి. శ్రీవాస్తవ, 
కమ్యూనికేవన్ల శాఖ నిర్వహించిన సర్‌ ఆండ్రూ కో అస్సాం గవర్నర్‌గా నియమితులు కావడంతో 
ఆ శాఖలో భాగాలైన యుద్ద రవాణా శాఖకు సర్‌ ఇసి, బెంథాల్‌: తపాలా = విమాన శాఖకు 
సర్‌ మొహమ్మద్‌ ఉస్మాన్‌; రక్షణమంత్రిగా సర్‌ ఫిరోజ్‌ ఖాన్‌ మూన్‌; వాణీజ్య మంటి సర్‌ 
రావఎస్వామి వచుద లియార్‌ యుద్భకారిపు Sodod De భారత (ప్రతినిధిగా 














* Sent ag వవ్‌, tet వై వం 2 Jie: FO0-307 
@ donb 206 


460 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 
తతత పతన __ | 


నియమితులైనందున ఆయన స్థానంలో శ్రీ ఎన్‌. ఆర్‌, సర్కార్‌; విద్య వైద్యం, భూముల శాఖకు 
శ్రీ ఎస్‌.ఆర్‌. సర్కార్‌ స్థానంలో శ్రీ జోగేంద్రసేంగ్‌; కార్మిక శాఖకు నర్‌ ఫీరోజ్‌ ఖాన్‌ మాన్‌ స్థానంలో 
డాక్టర్‌ బి. ఆర్‌, అంబేద్కర్‌, 

ఇప్పటిసరకు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ గా ఉన్న పదని ఇకపై “యుర్ధాశాఖకు మారుతుంది. 


ఇప్పటివరకు రక్షణ సమన్వయ శాఖ నిర్వహిస్తున్న బాధ్యతలతోపాటు “యుద్ధ wp", 
"పార రక్షణ” శాఖల పరిధిలోనికి రాని భారత రక్షణకు సంబంధించిన అంశాలను కూడా 
ఇకపై కొత్త రక్షణ మంత చేపడతారు. 


7 
యుద్ద కాలపు నుంత్రివర్గ పత్రం డబ్లు,.ఏ. (42) 283 
ఎల్‌/పే అండ్‌ జె / 8/510: ఎఫ్‌ ఎఫ్‌ 407-16 
భారతదేశ యాత్రపై దౌత్యవర్గ నివేదిక 
* లార్డ్‌ ప్రీ మెమోరాండం 
1942 జులై 6 


అధికారిక రికార్డుల కోసం, భవిష్యత్తులో ఇటువంటి కార్యం కోసం భారతదేశం 

వెళ్లడానికి కూడా ఉపయోగసడేందుకు. వీలుగా ఇటీవల భారత పర్యటనలో ఆక్కడ 

నాయకులతో జరీపీన చర్చలను Ser అందచేయడం సమంజసమని భావిస్తున్నాను. 
k*k 


**(ఎఫ్‌ అణచివేతకు గురైన వర్గాలు (SPS క్లాసెస్‌) 


అణచినేతకు గురైన వర్షాల ప్రతినిధులుగా మార్చి 30 న డాక్టర్‌ అంబేద్కర్‌, శ్రీ రాజూ 
నన్ను కలుసుకున్నారు. పూనా ఒడంబడికో నిర్దేశించిన విధంగా వ్రస్తుత ఎన్నికల విధానంలో 
వొవిస్టియల్‌ చట్టసభలకు ఎన్నికయ్యే నిమ్న వర్గాల ప్రతినిధుల సంఖ్య చాలా తక్కువగా 


* 5 angas af aa, నంచ్రుటుడా వ చం 22% శ్రుతులు 336-37. 

కక 9 anpii అల్‌ మర్‌, toy 2 నం. 22% goar 336-37, vodda నంబంధిందిన బాగం 
జ oibie బడుగు వర్గాల నాయకుల. ముద్దా ఊడిన వూనా ecards (22 ety శే నాటీ ల్‌ 
ఉదాద్దాతు మూర్చనేనంది. (aids 2 ced) 40 gions నూతాలు (end) ఈ gor తన్హాయి. అడుగు 

Sec 7) Sow బదులు HE నీలు datiy Sates అయితే వారి వ్రతవయలయ వొందూ ere, బడుగు 

sere fax తమ్ముడేగా lip tie ఉంటుంది పంది. అయిలే అ iae Lad న్నిరయం అర వరాల Liti 

మాత్రమే వాళ్లనే GT khe aE eEG e aT Daley తంటుంది. విడుళువర్దాలు 

oa? మతానికీ చెందినవాడని వారికీ Sd remu వద్దని చెప్పే గాంటీ site ఒడంబడేశ వలిగింది. 

Peed] వేస్తారని వాచ్చేతించాదు. aconds bjond Ma అమోదించటిటేంది. 1937 నిస్టెంటిల్‌ 26.3 

了 


462 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





ఉన్న కొద్దిమంది కూడా సేరుకు నిమ్న వర్గాల ప్రతినిధులే అయినప్పటికీ వారంతా కాంగ్రెస్‌ 
వారే ఉంటారని అన్నారు. నిన్ను వర్షాలను జాతిపరమైన, మతపరమైన మైనార్గీలుగా 
పరిగణిస్తున్నదీ లేనిదీ స్పష్టం చేయాలను వారు కోరినవుడు నేను అవుననే చెప్పాను. ఆయితే 
నారి రక్షణకు ఈ ఒడంబడికలో ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారని ప్రశ్నించారు. నానాజాతి 
సమితి మైనార్టి ఒప్పందాల తరహాలో ఉంటాయని చెప్పాను. రాజ్యాంగంలో ఏవైనా వ్రత్యేక 
ఎర్బాట్లు ఉంటే అవి తిరిగి ఈ ఒడంబడికలో కూడా వునరా వృతం కావచ్చునన్నారు. 
పైగా ఏదైనా నివాదం ఎర్పడినవుడు ఆ అంశాన్ని భారతదేశానికి వెలుపల ఒక ఆధికారానిక్తి 
తెలియజేసుకునే అవకాశం కల్పిస్తూ ఆ 'ఆధికారం” తీసుకున్న నిర్ణయానికి భారతయూనియన్‌ 
ప్రభుత్వం కట్టుబడి ఉండేలా చేయాలనుకుంటున్నామన్నారు. ఒకవేళ భారత ప్రభుత్వం 
కట్టుబడకపోతే అది ఒడంబడికను బవుతుందని అవ్వుడు ఆ వర్మితులకు తగిన 
విధంగా బ్రిటిష్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని = వారికీ ఈ విధమైన రక్షణ 
సరిపోదనిపీంచినప్పుటికీ భారతదేశానికి స్వయం నిర్ణయా! 

సాధ్యం కాదని కూడా తెలియజెస్పాను. 








నురుసటి రోజు డాక్టర్‌ ఆంటీద్కర్‌, శ్రీ రాజా నాకొక లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలు 
వారిని హిందూ రాజ్యం పాలనలో ఉంచుతాయి గనుక అణచివేతకు గురయ్యే వర్గాల వారికి 
ఆది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పైగా ఈ ప్రతిపాదనలను తమకు వీలైన 
నన్నే Soon, అడ్డుకుంటామని పేర్కొన్నారు. వారి ఆందోళనను బ్రిటిష్‌ ప్రభుత్వానికి 





స్వచ్చాయుతమైన, స్వచ్చందమైన అంగీకారం లేకుండా ఒక రాజ్యాంగాన్ని తమ మీద రుద్దడం 
ద్వారా బ్రిటిష్‌ ప్రభుత్వం నిశ్వాసాన్ని కాలరాచినట్టయిందని అణచివేతకు గురైన వర్గాలు 
భాబస్తున్నాయని చెప్పారు. ఈ Diori బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియజేయవలసీందిగా 
కోరారు. 


8 
* ఆమెరీకి లిన్‌లిత్‌గో [oot og) 


టెలిగ్రాం, ఎం ఎస్‌ ఎస్‌, ఇ యు ఆర్‌, ఎఫ్‌ 125/23 


త్వరగా కొత్త ఢిల్లీ 22 జులై 1942, సా॥ 5.35 
S650, 23 ep, సా॥ 5.30 


Bo. 2169 - ఎస్‌. జులై 22 న అమ్‌లీ నుండి: 

గత రాత్రి అంటీద్కర్‌ ఒక ఘాటైన ఉపన్యాసం చేశారు. ఈ దశలో శాసనోల్లంఘనకు 
పిలుపు నివ్వుడముంటే ఆది “భారతదేశానికే కుట్ర తలపెట్టడవేంనని “శత్రువు పాత్ర 
ధరించడమే'నని హెచ్చరించారు. son చేపట్టే శాసనోల్లంఘనను అడ్డుకునేందుకు ఆన్ని 
శక్తులూ ధారపోయడం దేశభిక్తీగల భారతీయులందరి బాధ్యత అంటూ పలుపునచ్చారు. 

ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీతో సహా ఇతర అనుబంధ సంస్థలన్నీ పాటించి తీరవలసిన 

విధానాన్ని నివరిన్తూ తాను ఢిల్లీకి బయలుదేరేలోగా ఒక ప్రకటన జారీ చేస్తానని చెప్పారు. ఆ 
ప్రకటన చదివి, అందులోని ఆదేశాలను పాటించాలని తన అనుచరులను కోరారు. 





* wanted ఆఫ్‌ ముల్‌; నంవుటం 2 do. 110 ger శర 


9 
* అమెరికి లిన్‌లిత్‌గో Sex 


టెలిగ్రాం ఎం ఎస్‌ ఎస్‌, ఇ యు ఆర్‌, ఎఫ్‌ 125/23 





Ber 1942 అక్టోబర్‌ 24 
(9) కౌన్సిల్‌ సభ్యుల నుండి వచ్చిన టెలిగ్రాం ఇది : 


కామన్స్‌ సభలో ప్రభుత్వ కార్యదర్శి చేసినట్టు చెబుతున్న ప్రకటన చదివి మేమంతా 
స్‌ర్యపోయాం. కేవలం — GAS భారతీయులు లేనందువల్లనే యూరోపియన్‌ 









* పదని చేపట్టేందుకైనా తగిన భారతీయులే వెదకడం కచ కాదని మా వ్రగాఢ 
HO, కాంగైస్‌, ముస్లింలీగ్‌ కనుక క్రీప్స్‌ HET ఆమోదించి వుంటే ఈ రోజు 
ద్రంల్‌ 6 ఎస్త్రక అధికారాలతో పూర్తి భారతీయ ప్రభుత్వం ఉండి ఉండేది. ఈ విషయాన్ని 
క్వి కార్యదర్శికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ ప్రకటన వాస్తవ దూరంగానుు, 
ర యులను కీంచవరచే ఐధంగాను ఉందనే మా ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వ కార్యదర్శి 
సం విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో తాను soak 
కులకు ఇంటర్వ్యూ ad అనుమత్‌ంకలెననీ ఖాత సా wel 
TEPE PEPPEN HŠ వైటు 153 

ri ADI శ్రీ అమెలీ pa page pause fo 119 Bode arcod. 














అధికార బదిలి | | 465 


సందర్భంగా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. మంత్రులను సలహాదారులుగా 
పేర్కొంటూ alan ప్రభువు చేసిన ప్రకటన ఈ సందర్భంగా ప్రత్యేక ప్రాధాన్యాన్ని 
సంతరించుకుంది". ఇటునంటీ ప్రకటన వలన మా పరిస్టితి ఇబ్బందికరంగా మారిందని 
భావించటం వల్లనే పర్యటనలో ఉండగా మీకు ఈ సమాచారం పంపిస్తున్నాం. మిమ్ముల్ని 
ఇబ్బంది పెట్టవలసి వచ్చింది, 

ఫె టెలిగ్రాం మోడీ, సుల్తాన్‌ అహమ్మద్‌, అనే, సర్కార్‌, అంటేద్కర్‌, శ్రీ వాస్తవ, 
జోగిందర్‌ bolo నుండి అందింది. 


* లిన్‌లిత్‌గో ప్రభువుకు డాక్టర్‌ అంబేద్కర్‌ 
ఎం ఎస్‌.ఎస్‌, ఇ యు ఆర్‌, ఎఫ్‌ 125/124 
కొత్త ఢిల్లీ 
29 అక్టోబరు 1942 
ప్రియమైన లార్డ్‌ లిన్‌లిత్‌గో 

షెడ్యూల్డు కులాల వారి పరిస్థితి బాగా అసంత్పషప్తికరంగా ఉందనీ, వారి కోసం 
చేయాల్సినంతగా కేంద్ర ప్రభుత్వం చేయలేదనీ రెండో వారం ఇంటర్వ్యూ సందర్భంగా మీకు 
చెప్పాను. దానికి మిరు దయతో స్పందించి, షెడ్యూల్డు కులాల వారి సమస్యలు, వాటీ 
పరిష్కార మార్గాలతో కూడిన ఒక మెమోరాండం తయారుచేయనలసిందిగా నన్ను కోరారు. 
ఇదంతా మీకు గుర్తుండే ఉంటుందనుకుంటాను. నిజానికి మీరే నాకు చాలాసార్లు గుర్తుచేసి 
'మెమొరాండం తయోరైందా?' అని అడిగారు. అయితే కొత్త బాధ్యతలు చేపట్టిన తరువాత 
వని ఒత్తిడి కారణంగా దురదృష్టవశాత్తు ఈ మెవెఎరాండం తయోరీకి సవుయం 
'కేటాయించలేకపోయోను. ఏమైనప్పటికీ మీ పరిశీలనార్థం' ఇప్పుడా Baroto 

'వంపుతున్నందుకు సంతోపంగా ఉంది. 
| 2. 2. దురదృష్టనాత్తు ఈ మెమొరాండం్‌ ఒక mgp డాక్యుమెంట్‌గా తయారైంది. 







ks A re ఆభ్‌ మర్‌! oad: వే do 125 heen: [55-58 
ఇ ఈ మెమొరాండంను ఈ సంపుటంలోని 2 వ భాగం 1వ సెక్టక్‌లో sadro - సంపాదకుడు 


అధికార బదిలి 467 





వాదనను పేర్చి సమగ్రంగా ఈయారు చేయడమా అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు నేను రెండో 

మార్గమే. ఎంచుకున్నాను. సూచించిన పరిష్కార మార్గాలు వివిధ శాఖలకు పంపించి, 

అభిప్రాయాలు సేకరిస్తారు గనుక ఆ సంగతి దృష్టిలో ఉంచుకుని సమగ్రమైన మెమొరాండం 

తయారువేయాల్సి వచ్చింది. పరిష్కార నూర్షాలను, కారణాలను నివరించకసోతే వాటిని 
అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. 





3. ఈ మెమొరాండంలో చేర్చిన సమస్యలు, పరిష్కార మార్గాలను మీ సౌకర్యం కోసం 
రేఖామాత్రంగా ఇక్కడ పేర్కొంటున్నాను. 


I రాజకీయ సమస్యలు. | పేజీలు 
1. కేంద్ర చట్ట సభలో ఎక్కువ ప్రాతినిధ్యం 5-9 
2. సెంట్రల్‌ ఎగ్జిక్యూటీవ్‌లో ఎక్కువ ప్రాతినిధ్యం 9-10 


3, AOE సర్వీసులలో తగిన ప్రాతినిధ్యానికీ హామీ 
(ఎ) షెడ్యూల్డు కులాలను మైనార్టీలుగా ప్రకటిస్తూ ఏటా ఏర్పడే 
ఖాళీలలో 13 '/, శాతాన్ని వారికి రిజర్వు చేయడం ద్వారా 10-21 


(చి) గరిష్ట వయోపరిమితి పెంచడం ద్వారా 21 
(సి) పరీక్ష రుసుము తగ్గించడం ద్వారా 21 


(డి) షెడ్యూల్డు కులాల వారి సర్వీసు హక్కుల పరిరక్షణకు 
షెడ్యూల్డు కులానికి చెందిన అధికారిని నియమించడం ద్వారా 21-22 
4. ఫెడరల్‌ SE సర్వీస్‌ కమీవన్‌లో ప్రాతినిధ్యం | 22 
I], విద్యాపరమైన సమస్యలు 
అందజేసేందుకు రు.2 లక్షల రూపాయల 
వార్షిక పునరావృత (రికరింగ్‌ 


గ్రాంటు మంజూరు చేయడం 23-25 





2. షెడ్యూల్డు కులాలకు చెందిన విద్యార్థులు విదేశాలలో 
సైన్స్‌, ఇంజనీరింగ్‌ foyo చదివేందుకు వీలుగా 


468 on బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ Gone: = ప్రసంగాలు 


అక్ష రూవాయలు వార్జిక గ్రాంటుగా మంజూరు చేయడం. 23-25 
3. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని “ఇండియన్‌ స్కూల్‌ 
ఆఫ్‌ మైన్స్‌" (భారతీయ గని సాఠశాల)లో చదివే 


షెడ్యూల్డు కులాల బాలురకు స్కాలర్‌సిస్పులు 25-26 
4. పభుత్వం నెలికొల్సీన కేంద్ర విద్యామండలిలో ఇద్దరు 

షెడ్యూల్డు కులాల ప్రతినిధులను నియమించడం 26-27 
5. రిజర్వేషన్ల ద్వారా సాంకేతిక శిక్షణకు వసతులు కల్పించడం 

(2) ప్రభుత్వ ముద్రణాలయాలలో అప్రెంటిస్‌పీస్‌ సౌకర్యం 27 

(బి) ప్రభుత్వ రైల్వే వర్క్‌షాపులో అప్రెంటిస్‌పిస్‌ సౌకర్యం 27-28 

I ఇతర సమన్యలు 

l. షెడ్యూల్డు కులాల వారి సామాజిక, రాజకీయ 

సమస్యలకు తగినంత ప్రచారం కల్పించడం 29-30 
2. ప్రజా పనుల (పబ్లిక్‌ వర్క్‌) శాఖ వారి ప్రభుత్వ 

తగిన స్థానం కల్పించేందుకు (ప్రత్యేక ఏర్పాట్లు 30-31 


4. ఈ మొత్తం చదివేందుకు మీకు సమయం ఉంటుందని తెలుసు గనుకనే, స్టూలంగా 
మీకు ఈ వివరాలు ఇస్తున్నాను. అయితే, మీరు పూర్తి మెమొరాండం చదివేందుకు మీకు 
నమయం దొరకాలని మాత్రం ఆశిస్తున్నాను. మొత్తం చదవడం వీలు కాని పక్షంలో కనీసం 
'వెంవెురాండంలోని 4 న భాగం (పేజీలు 32-36) SPET చదనాల్సిందిగా 





5. మీరు వెళ్లేలోగా షెడ్యూల్డు కులాల వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని 
ఆశిస్తున్నానని చెప్పనవసరం లేదనుకుంటాను, వచ్చే ఏప్రిల్‌లో మీరు మీ పదవి నుండీ 


|వైదొరిగుతున్నట్టు చదెవి విజంగా చాలా బాధపడ్డాను. మీ తరువాత ఎవరొస్తారో, షెడ్యూల్డు 


అధికార బదిలి 469 





కులాల నారీ పట్ట వారి వైఖరి ఎలా ఉంటుందో తెలియదు, మీరు షెడ్యూల్డు కులాలకు ఎంతో 
మేలు చేశారు. మీ పట్ల మాకెంతో. విశ్వాసం ఉంది. మీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో స్థానం 
కల్పించడం ద్వారా చాలా సహాయం చేశారు. భారత దేశ చరిత్రలోనే దీనితో సరితూగే 
విష్ణవాత్మకమైన చర్య మరొకటుండదు. షెడ్యూల్డు కులాల వారి సనున్యలు వినగానే వాటీని 
పరిష్కరించేందుకు కృషి చేస్తారనే విషయంలో మీ Sey నాకు, పెడ్యూల్డు కులాల వారందరికీ 
పూర్తి నమ్మకం ఉంది. అందుకే న్యాయం జరగాల్సి ఉందని తెలిసిన మిమ్మల్ని ఆశ్రయించి, 
నూ జనానికి న్యాయం కోరడం సంతోపకరమ్రైన నిషయింగా భావిస్తున్నాను. చేయాలన్న 
పట్టుదల మీకు ఉంది. మీరు చేయాలనుకున్న, మీరు చేయగల పనిని మీ వారసునికీ 
అప్పగించరని మీ మీద నూకు నమ్మకం ఉంది. ఇటువంటే న్యాయం చేస్తే నేసే కాదు, 5 
కోట్ల ముంది షెడ్యూల్డు కులాల వారు ఎప్పటికీ మీకు బుణవడి ఉంటారు.* 





* asf బి ఆర్‌ vodi 1943 జనవరి తన GSO Senge ఒక్‌ dp లాగా మరో మెమొరాండం 
Saturated” చెప్పాడు. ఎం ఎక్‌ ఎక్‌ ఇయు ఆల్‌ ఎల్‌ 125/125, వెం 336,9౫ వేరా చూడందే, 


11 
+ వైస్రాయ్‌ కార్యనిర్వాహక సంఘంలో 
జరిగిన చర్చల సారాంశం 


నెం. 208కి జతపరిచినవి 
డిసెంబర్‌ 1942 

ఏ విధమైన అరమరికలు లేకుండా, ఇప్పుడున్న రాజ్యాంగపు Joye గురించిన 
ధ్యాస లేకుండా ఈ చర్చలు జరగాలని వైస్రాయ్‌ వివరించారు. మూడు దెశలలో ఈ 
అంశం పట్ట చర్చ జరగాలని భావిస్తున్నట్లు Dayi. 

(ఎ) తన కౌన్సిల్‌ను పూర్తిగా భారతీయులతో నింపడం 

(బి) ప్రభుత్వ కార్యదర్శి జోక్యాన్ని నియంత్రణను తొలగించడం లేదా తగ్గించడం. 

(b) DSS 93 పరగణాలలో పూర్తిగా అధికార స్వభావం గల పాలనను 


tj 





కొంతమేర తగ్గించడం. 
ఆ తరువాత సాధారణ చర్చ మొదలైంది. 
ఫస 


ముఖ్యమైన మైనార్టీలను సంప్రదించాలనే నియమం విధిస్తున్న 1940 ఆగస్టు నాటి 
ఫకటనకు అనుగుణంగా లీని ఎలాంటి మార్చునైనా వ్యతిరేకిస్తున్నట్లు కార్మిక సభ్యులు 
reo అంబేద్కర్‌ స్పష్టం చేశారు. కావలసీందల్లా ప్రజాభినవాయం గల దృథమైన 







బె టార్చ్‌ ఆఫ్‌ వల్‌: Sowa J, [0298F BEIO) వుట 426. (ow బ్‌ ఆడ్‌ coda ES 
k FO మాత్రమే ఇచ్చాం, మూలా వచ్చ వదిలేళాం - వంచాడు) 


అధికార బదిలి 471 





ప్రభుత్వం గనుక ఆ ఒక్క నియమాన్ని పాటిస్తే మార్చు తనకు సమ్మతమేనన్నారు. 
రాష్ట్రాలలో మైనార్టీ Sood వర్షమైనప్పటికీ మంత్రిత్వ (మినిస్టీరియల్‌) ప్రభుత్వం 
సరిపోతుంది. సలహాదారుల కంటే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మంచిది, ఇక కేంద్రం విషయాని 
Fh కేవలం భారతీయులతో నింపడం వలన కాంటైస్‌ వారు సమాధాన పడతారను 
కోలేం. పైగా, వారికి విసుగు పుట్టవచ్చు. మరి కాంగైపేతర శక్తులు బుజ్జగింపునకు 
ఆర్జులేనా? కౌన్సిల్‌ను భారతీయులతో Qob కంటే ముందు భారతీయులలో ఆన్ని 
వరాలకు ప్రాతినిధ్యం అభించిందో లేదో చూసుకోవాలి. కాంగ్రెస్‌ ఈ సమస్యను 
తస్పించింది. దీనిని వరిష్మరించాలనే ang కూడా కాంగ్రెస్‌కు లేదు. క్రిప్స్‌ పకన 
ప్రాతిపదికగా తీసుకొని కాంగైస్స్‌ ముస్లింలీగ్‌, నిమ్న వర్గాలు సిక్కులు, శ్రైస్తవులళ్‌ 
జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు. కౌన్సిల్‌లోని 
సభ్యులందరూ కూర్చొని, వర్గాల ప్రాతినిధ్యానికి ఒక పథకాన్ని రూపొందించాలి. 
ఉదారంగా ఉన్న ప్రభుత్వ కార్యదర్శి (Secretary of State) కంటే నియంతగా ఉండే 
వైస్రాయ్‌ ఉండడమే మంచిదని భావించినప్పటికీ, ప్రభుత్వ కార్యదర్శి అధికారాలలో జోక్యం 
చేసుకోవాలని మాత్రం పట్టుబట్టనన్నారు. 








12 
* అమెరీకి 0d మార్హల్‌ విస్కౌంట్‌ was _ 
టెలిగ్రాం 26/2 అండ్‌ జె /8/522: ఎఫ్‌ 198 


త్వరగా కొత్త ఢిల్లీ 1945 జూన్‌ 7, 20 7.5కగం॥లకు 
అందుకొన్నది : జూన్‌ 7, రాత్రి 16.00గ61లకు 
970- ఎస్‌, సూపరింటెండెంట్‌ సిరీస్‌. హిందువులకు, ముస్లింలకు ప్రతిపాదించిన 
సమానత్వాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్‌, శ్రీవాస్తవ, ard ఈ రోజు ఉదయం ఒక ఉమ్మడి 
jp? నవఎర్పించారు. Gila ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను ఆమోదించడం అటు 
హిందువులకు, ఇటు షెడ్యూల్డు కులాలకు అన్యాయం చేసినట్లేనని కూడా స్పష్టం చేశారు. 
సవర్ణ హిందువులకు ముస్లింల Seti మెజార్టీ ఉండాలని, షెడ్యూల్డు కులాలకు ఒకరు కంటే 
ఎక్కువ సభ్యులుండాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తవు అభిప్రాయాలను బ్రిటిష్‌ 
. ద్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. 
2 2. క్లుప్తంగా దీనికి సమాధానమేమిటంటే, ఘనత వహించిన బ్రిటీష్‌ ప్రభుత్వం వారు 
| ఆమోదించిన ప్రతిపాదనలు కేవలం లా రాత్కారీక ఎర్పాటు మాత్రమే, అన్ని పార్టీలు Soh పని 
Pier చూడడమే Gd ప్రధాన Sesto, నా అధికారిక టెలిగ్రాంలో ఇదివరకే వ్యక్తం 
ీస్‌న అభిప్రాయాలను సవరించుకోవాల్సిన అవసరం ఏమీ కనబడడం లేదు. 








O pe ఆభ్‌ మర్‌! Sage త నెల 42 తుడు FE 
D వావెల్‌ేవద్స్‌ POE నీడర్‌లో ఈ AS NOS, 1944 DBE - 1945 p, gees: 209-10 


« ఫీల్డ్‌ మార్షల్‌ విస్కౌంట్‌ వావెల్‌కు డాక్టర్‌ అంబేద్కర్‌ 
ms కా 
వావెల్‌ పేపర్స్‌, పొలిటికల్‌ సిరీస్‌ 1944 ఏప్రిల్‌-1945 జులై 
భాగం-1, పుటలు 207-9 
కొత్త ot 
1945 జూన్‌ 7 
ప్రీయమైన వావెల్‌ ప్రభువుకు, 
ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో భారతీయులను నింసాలన్న మీ ప్రతిపాదన కార్యరూపం 
దాల్చేందుకు వీలుగా చేపట్టదలచిన సదస్సుకు Very కులాల (ప్రతినిధిగా నన్ను 
కోరినందుకు Syed. అయితే మీ ప్రతిపాదనను నేను అంగీకరించడం లేదు. కారణాలు 
మళ్లీ చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. అప్పుడు మీరు ఆ స్థానంలో మరొకరి పేరు 
సూచించవున్నారు. మీ ప్రతిపాదనలతో ఏకీభవించకపోయినప్పటికీ, మీ సదస్సులో 
షెడ్యూల్డు కులాల ప్రతినిధి ఉండడం వలన జరిగే ఉపకారం కోసమైనా మీకు ఈ ఉపకారం 
చేసి పెడతాను. అందువల్లనే ఇంకొకరి పేరు సూచిస్తున్నాను. నా దృష్టికీ వచ్చిన రకరకాల 
Seid సరైన వాళ్లకోసం పరిశీలించినప్పుడు రావు బహదూర్‌ ఎన్‌. శివరాజ్‌ Oo, బిఎల్‌, 
మినహా ఇంకెవరి గురించీ ఆలోచించలేకపోతున్నాను. ఆయన అఖిల భారత lars, 
కులాల సమాఖ్య అధ్యక్షునిగాను, కేంద్ర శాసనసభ జాతీయ రక్షణ మండలిలో సభ్యులుగానూ 
ఉన్నారు. మీకు నచ్చితే, ఆయనను షెడ్యూల్డు కులాల (ప్రతినిధిగా సదస్పుకా 
ఆహ్వానించండి. 














t Berhad ఆఫ్‌ aad: Semper వ శం. 483, Gesu: 1094-97 


474 డా॥ బాటాసాహెల్‌ అంటేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 





2. ఇప్పుడే మీ దృష్టికి తీసుకు రావలసిన మరో విషయం ఉంది. ఎగ్జిక్యూటిన్‌ కౌన్సిల్‌ 
పునర్నిర్మాణానికి బ్రిటీష్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలలో షెడ్యూల్డు కులాలకు చాలినంత 
ప్రాతినిధ్యం కల్పించక పోవడానికి సంబంధించినది అది. 9 కోట్ల ముస్లీంలకు ఐదు సీట్లు, 5 
కోట్ల ఆస్ప్పశ్యులకు ఒక సీటు, 60 లక్షల సీక్కులకు ఒక సీటు ఇవ్వడమనే దురుచ్దేశప్పు 
రాజకీయ Aeros సామాన్య జ్ఞానానికీ గ, న్యాయానికీ గాని అందడం లేదు, వూర్తి 
బెట్టు bry Soy Foot కనీసం వేసుస్లింలతో సవశాన ఇగో బాతసిధ్యం ఉండాలి. 
అవసరాలను ప్రక్కన బెట్టి, సంఖ్యాపరంగా చూసినా అస్పృశ్యులకు కనీసం మూడు సీట్లు 
రావాలి. దానికి బదులు మొత్తం 15 నుంది ఉండే కౌన్సిల్‌లో కేవలం ఒక్క సీటు ఇవ్వ 
జూపారు. ఇది సహించలేని వరిస్థితి, 

జూన్‌ 5 న జరిగిన ఎర్టిక్యూటీన్‌ కౌన్సిల్‌ సమావేశంలో బ్రిటిష్‌ వ్రభుత్వ ప్రతిపాదనలను 
మీరు వివరించినవుడు ఈ విషయాన్ని మీ దృష్టీకి తెచ్చాను. 6 వ తేదీ ఉదయం జరిగిన 
సమావేశంలో మీరు ఆ వ్రతిపాదనలపై ముందురోజు కౌన్సిల్‌ సభ్యులు చేసిన విమర్శలకు 
సమాధానం చెప్పారు. సహజంగానే, నేను లేవనెత్తిన అంశంపై కూడా మీరు మాట్లాడతారని 
ఊహించాను. అయితే మీరు ఆ అంశాన్ని పూర్తిగా విన్మరించి, ఏ విధంగానూ దాని ప్రస్తావనే 
తీసుకురాకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను దాని గురించి ప్రత్యేకంగా 
చెప్పలేదనడానికీ కూడా వీలు లేదు. ఆ మూటకొస్తే చాలా ఎక్కువగా వ్రస్తావించొను. ఆ 
అలోచన ఏదీ నాకు లేదని అనుకొని ఉండాలి. ఇటువంటే అభిప్రాయాన్ని తొలగించి, ఏ 
అపోహలకు తావు లేకుండా సూటిగా నా అభిప్రాయం తెలిపేందుకే ఈ లేఖ రాస్తున్నాను. 
(PES ప్రభుత్వం ఈ అన్యాయాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోని పక్షంలో నిర్దిష్టమైన 
లు. అసలు ఇటువంటే ప్రతిపాదన కాంగ్రెస్‌ వారో, హిందూ మహాసభ వారో చేస్తే 
PHT బాధపడి ఉండేవాణ్ణి కాదు. కానీ ఆది బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, 
దూన్య హిందువులు కూడా షెడ్యూల్డు కులాలకు చట్ట సభలలోను, కార్యనిర్వాహక 
BUDS ప్రాతినిధ్యం పెంచాలనే అభిప్రాయానికి అనుకూలంగా ఉన్నారు. Sgr కమిటీ 
తీపాదనలు తిరోగమనంలో ఉన్నాయని ఒప్పుకోవలసే వస్తుంది. ఎందుకంటే sar 



















అధికార బదిలి 475 





“భారత ప్రభుత్వ చట్టంలో pipan, షెడ్యూల్డు కులాలకు ఇచ్చిన RNG చాలా 
తక్కువగాను, అన్యాయంగాను ఉన్నందున తగినంతగా పెంచాల్సి ఉంది. era. ఎంత 
పెంచాలనే విషయాన్ని రాజ్యాంగ నిర్మాణ సంస్థకు వదిలివేయాలి. 

“కాజు (బిలోని నియమాలను పరిగణనలోకి తీసుకుంటూ, భారత abris 
Ara నిర్మాణంలో దిగువ పేర్కొన్న కులాలకు gango Shori. 

1. షెడ్యూల్డు కులాలు మినహా మిగిలిన హిందువులు 
ea) E 
. భారతీయ క్రైస్తవులు 
ఆంగ్లో ఇండియన్లు 

“(బి ఎగ్జిక్యూటివ్‌లో ఈ కులాల ప్రాతినిధ్యం వీలైనంత వరకు చట్టసభలో వారి 


ఎగ్జిక్యూటీవ్‌. కౌన్సిల్‌లోని ఇద్దరు హిందూ సహచరులు ఈ రోజు ఉదయం బుకు 
అందచేసిన మెమొరాండంలో కూడా బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రతిపొదనలలో షెడ్యూల్డు కులాలకు 
ఇచ్చిన ప్రాతినిధ్యం చాలా తక్కువగాను, అన్యాయంగాను ఉందని పేర్కొన్నారు". పెడ్యూళ 
కులాల వారి పరిరక్షకులనుని మాటిమాటికీ ప్రకటించుకునే బ్రిటిష్‌ పభుత్వమే ఇ ఇట్లా 
ప్రవర్తించడం నన్ను దిగ్రాంతికి గురిచేసింది. కాస్తంత పరిజ్ఞానం ఉన్న హిందువుల 
అభిప్రాయమే మేలనిసించేంత ఘోరంగా, అన్యాయంగా, అక్రమంగా వ్యవహరించారు. 
అయితే ఈ ప్రతిపాదనలను వీలైన అన్ని విధాలుగా వ్యతిరేకించడం నా.పనిత్రమైన బాధ్యతగా 
భావిస్తున్నాను. యాఖై సంవత్సరాలుగా అస్పృశ్యుల చైతన్యం కోసం జరిగిన కృపినంతా ఈ 
ప్రతిపాదనలు నీరుగారుస్తున్నాయని అర్థమవుతున్నది. బ్రిటిష్‌ ప్రభుత్వం తన వాగ్దానాలను 
గాలికొదిలి, అస్ప్పళశ్యులను హిందూ ముస్లిం కూటమి దయాదాక్షిణ్యాలకు వదలి వేయాలను 
కుంటే అలాగే చేయనివ్వండి. అయితే నా వారిని అణగదొక్కే పనిలో నేను భాగస్వామిని 
కాలేను. చివరికీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి నేను చెప్పదలఅచుకున్నదొక్కటే - తప్పిదాన్ని 
సరిధిద్దుకునేందుకు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో అస్పృశ్యులకు. కనీసం 3 సీట్లు ఇవ్వాలి. బ్రిటీష్‌, 
ప్రభుత్వం అందుకు సిద్దంగా లేకపోతే, కొత్తగా ఏర్పాటయ్యే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో నాకు 








* aanhad ఆధ్‌ oa) Sagoo: తృ నం 482 




















476 డా! బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ Sites = ప్రసంగాలు 


స్థానం కల్పించినా, ఆ స్థానాన్ని ఆమోదించలేనని Mel ప్రభుత్వం తెలుసుకోవాలి. 
స్పృశ్యులు ఎంతోకాలంగా తవు రాజకీయ హక్కుల పూర్తి గుర్తింపు కోసం ఎదురు 
చూస్తున్నారు. ఇప్పుడు బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్ణయం తప్పకుండా వారికి నిన్మయం కలిగించి 
ఉంటుంది. చినికి నిరసనగా షెడ్యూల్డు కులాల వారంతా తనుకు కొత్త ప్రభుత్వంతో వనే 
గదని నిర్ణయించుకున్నా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వారి భ్రమలు తొలగిపోయి, దారులు 

ఒరపుతున్నట్టు తప్పక తెలుసుకుంటారు. Gel ప్రభుత్వం ప్రతిపాదనలను మార్చుకోకపోతే 
ఫలితం ఇలాగే ఉంటుందని ఊహిస్తున్నాను. నా విషయంలో నిర్ణయం జరిగి పోయింది. 
కపోతే, ఇదే తుది రూపం కాదని, తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని నాకు చెబుతారు, 
రాయితలు, సర్దుబాట్లు ఒకసారి జరిగితే ఆవే హక్కులుగా ఎలా మారతాయో, సాఠపాటు 
F ome: కూడా ఒకసారి ero భవిష్యత్తులో జరిగే పరిష్కారాలకు ఎలా 
బ్లదర్శకమవుతాయో ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్న నాకు బాగా | అందుకు నా కాళ్ల 
కింద గడ్డి మొలవడానికి నేను అంగీకరించను. నా అంచనా DA అతన సక 
తాత్కాలిక ఏర్పాటుగా మొదలైనవ్పటికీ శాశ్వత ఏర్పాటు గానే మిగిలిపోతుంది. అంత్య 
బష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు, అందుచేత చివర్లో బాధపడేకంటే ప్రారంభంలోనే 


ఖ్‌ a | 








భవిష్యత్‌ భారత (ప్రభుత్వం Sood నేను గాని, షెడ్యూల్డు కులాలు గాని 
'తప్పుకోవడాన్ని బ్రీటిష్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు. ఈ దేశంలో షెడ్యూల్డు కులాల 
దారులు విడిసోనడం పట్ల కూడా బ్రీటిష్‌ ప్రభుత్వం బాధపడకవోవచ్చు. అయితే ఈ 
విషయంలో నేను చెప్పదలచుకున్న విషయం Mis ప్రభుత్వం తెలుసుక్‌ వాలన్నదే నా 
ఇ ph) పెంచాలన్న నా 
తపాదనను, ఆ ప్రతిపాదనను తిరస్కరించే పక్షంలో నేను వవట్టబోయే చర్యలను బ్రిటిష్‌ 
భుల్వానికి తెలియజెప్పాల్సిందిగా కోరుతున్నాను. 


బీ. ఆర్‌. అంబేద్కర్‌ 


14 
న్స్‌కు ఫీల్డ్‌ మార్షల్‌ విస్కొంట్‌ వావెల్‌ లేఖ 
ఎల్‌ / ds. / 10/22 





వ్యక్తిగతం, గోప్యం వైప్రాయ్‌ భవనం 
నెం, 45 కొత్త ab 
i 1945 డిసెంబర్‌ 5 


19465 సంవత్సరం బడ్జెట్‌ సమావేశాలలో కార్మిక చట్టాలు రూపొందించేందుకు 
అంబేద్కర్‌ ఈ పాటికే కౌన్సిల్‌కు ప్రతిపాదనలు అందచేశారు. అందులో ఒకటీ - పని 
గంటలను వారానికి 56 నుండీ 50కి or ఫ్యాక్టరీల చట్టానికి సవరణ బీళ్ళు. 





ఉంటుంది. రెండవది - కనీస వేతనాలు నే బిల్లు anne లో! ఈ 
విషయంలో అన్ని ప్రావిన్షీయల్‌ ప్రభుత్వాలను సంప్రదించడం జరుగుతుంది, అయితే చాలా 
ఎక్కువ నరిత్రమలలో కనీస వేతనాలు స్టిరీకరించాలనుకోవడం వల్ల ఈ బిల్లు మరీ అత్యాశగా 
కనిపీస్తున్నదనడంలో సందేహం లేదు. భారతదేశంలోని ఆరున్నర లక్షల గ్రామౌల్లో కనీస 
వేతనాలు అమలు జరిగేలా చూడడం పాలనా యంత్రాంగానికి వీలు కాదని తెలిసినా 
వ్యవసాయ రంగాన్ని కూడా షెడ్యూలులో చేర్చారు. 
ఏమైనప్పటికీ చెమటోడ్చి కష్టపడాల్సిన కార్మికులను నియోగించుకునే పరిశ్రమల 
యంలో మాత్రం ఒక feo ప్రవేశపెట్టాలనే వ్రతీబాదనకు కౌన్సీల్‌ ల్‌ మంచి సానుభూతి 





igh ఆభ్‌ ముల్‌ నేంచైటుం 3 త da 268, వైటు 605 





వ్యక్తమైంది. ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. కార్మికుల 
నష్ట పరిహార చట్టాన్ని సవరించే వివాదరహితమైన dente కూడా కౌన్సిల్‌ ఆమోదించింది. 
కల్పించే ఎంప్లాయిమెంట్‌ (స్టాండింగ్‌ ఆర్డర్స్‌) బిల్లు కూడా అమోదం పొందింది. చివరిగా 
కార్మిక సంఘాల చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదించిన బిల్లును కౌన్సిల్‌ ఆమోదించి, 
బిల్లు నిర్దేశిస్తుంది, 

తరువాత జరిగిన ఒక సమావేశంలో పారిశ్రామిక కార్మికుల భీమా, సామాజిక భద్రతల 
కోసం కాస్త అపరిపక్వంగానే ఒక ఏకీకృత పథకాన్ని వ్రవేశపెట్లారు. అటువంటి వథకాలతో 





ముందుకు సాగాలనే ead కోరక పట్ల వాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ ఈ 





తగిన పాలనా సంబంధమైన ఏర్పాట్లు చేసుకోగలవా అనేది తేలలేదు. నటే మిగిలిన 
(ప్రాథమికమైన పనులు సకాలంలో పూర్తి చేసుకుని, బడ్జెట్‌ సమావేశాలలో 


ప్రవేశపెట్టేందుకు, దానిని వ్రజాఖిప్రాయ సేకరణ నిమిత్తం పంపిణీ చేసేందుకు 
చేస్తాం, 





15 
* క్యాబినెట్‌ దౌత్యవర్గం : 
ఫీల్డ్‌ NPGS విస్కౌంట్‌ DHS 


డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ల మధ్య 
1946 ఏప్రిల్‌ 5 శుక్రవారం నాడు ముధ్యాహ్నం 
12 గంటలకు జరిగిన సమావేశ వివరాలు 
(26/ అండ్‌ జె 151337: bh 83-5) 
గోప్యం 


ఏప్రిల్‌ 2న జరిగిన అఖిల భారత షెడ్యూల్డు కులాల సమాఖ్య వర్కింగ్‌ కమెటీ 
సమావేశపు తీర్మానంతో కూడిన మెమొరాండాన్నికి ప్రతినిధి బృందానికి అందజేసినందున 
అదనంగా చెప్పాల్సిందేమీ లేదని డాక్టర్‌ ఆంటేచ్కర్‌ అన్నారు. ప్రభుత్వంలోను, పబ్లిక్‌ 
సర్వీసులలోను షెడ్యూల్డు కులాలకు తగినంత ప్రాతినిధ్యం సాధించేందుకు ప్రధానంగా 
రూపొందించిన నియమావళి ఈ మెమొరాండం 5 వ పేరాలో ఉంది. ఈ నియమావళి 
చేర్చని ఏ రాజ్యాంగాన్ని కూడా సమాఖ్య ఆమోదించే ప్రసక్తి లేదు. 


పాక్షిస్తాన్‌ విషయానికొస్తే కొత్త దేశం వలన ముస్లింలందరూ of సొందుతారా అనేది 
అంబేద్కర్‌ సంశయం. చాలామంది హిందూస్తాన్‌లోనే ఉండిపోయి. వలస వెళ్లేందుకు 
అంగీకరించ కపోవచ్చునన్నారు. 


+ T are ఆభ్‌ వవ్‌ Sotho A వెం NM gies EE E ? 
B oS ke 4000 


480 డా॥ eee అంబెద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





| ముస్లింలు శాశ్వతంగా పాకీస్తాన్‌ కావాలనే కోరుకుంటున్నారా లేక ఇది కేవేఅం 
తాత్మాలీక ఉదేక న్రభావమా అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. తాత్మాలెకమైనదే అయి 
వుండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయితే, వేచి చూడడం అసాధ్యంగానే 
కనిపీస్తున్నదని ఎదో విధంగా ఆ కోరిక తీర్చాల్సినంతగా డిమాండ్‌ పెరిగిందని అన్నారు. 
erred: సమస్యకు 1920 లో అస్‌క్విత్‌ చెప్పిన పరిష్కార మార్గాన్ని అనుసరించి ఇక్కడ 
కూడా ముస్లీంల సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చునని, ఈ విషయమై" రాసీన పుస్తకంలో 
అయన (ప్రతిపాదించారు. ఐర్లాండ్‌ నుండీ adabi ఆరెళ్ళపాటు విడగొట్టాలని అస్‌క్వీత్‌ 
సూచించారు. అయితే రెండు దేశాల ప్రతినిధులు ఉండే ఒక కౌన్సిల్‌ స్థాపించి ఉమ్మడి 
సమస్యలను Do Sort) ఉంటుంది. విడిగానే ఉండిపోవడమో, తిరిగి కలిసీ పోవడమా 
అనేది ఆరేళ్ళ తరువాత అల్‌స్టర్‌ ఎంచుకోవలసి ఉంటుంది. అదేవిధంగా డాక్టర్‌ అంటీద్కర్‌ 
కూడా సూచించారు. ఎాకేస్తాన్‌ కం ఐదేళ్ళపాటు స్వాతంత్ర్యమిచ్చి, ఆర్థికంగా 
చేరదలచుకుంటే, అప్పుడు వాళ్ళకు బేరమాడే శక్తి బాగా తగ్గిపోతుంది. ఈ పదేళ్ళ కాలంలో 
ady కౌన్సిల్‌ ఒకటీ ఉండనచ్చు. కానీ అది పూర్తిగా సలహా సం(ప్రదింప్పులికే 
పరిమితమవుతుంది. ఇప్పుడు ముస్లీంలు ఈను డిమాండ్‌కు ఒప్పించగలో ఏ abe భారత 
కేంద్ర ప్రభుత్వమైనా, పదికి రానంత ఐలహీనమైనదనే చెప్పాలి. ఎందుకంటే, పాకిస్తాన్‌ 
కావాలన్న ముస్లిం డిమాండ్‌ లాంటి వేర్పాటువాద ధోరణులు ఎన్నో కనిపిస్తున్నాయి. దేశాన్ని 
ఐక్యంగా ఉంచగలిగ్‌ కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిజంగా బలమైనది, 


రాజ్యాంగ సభలో Wate కులాలకు ఏ తరహా ప్రాతినిధ్యం ఉండాలని అడీగినప్వు 

డాయన అసలు రాజ్యాంగ సభే ఆవసరం లేదన్నారు. అందులో ఎలాగూ సవర్ణ హీందువుల 
ఆధిపత్యమే ఉంటుందని, Gre కులాల సభ్యులు కేవలం చిన్న మైనార్జీగా ఉండి, అసెంబ్లీ 
నిర్ణయాలలో మూడొంతులు మెజార్టీ అవసరమైనా, రెండింట మూడొంతులు అవసరమైనా 
ఏమాత్రం ప్రాధాన్యానికి నోముకోరని అన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన రక్షణ హామీలన్నీ 
సభ్యులు వారి వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వోటు చేసేందుకు డబ్బిచ్చి వాళ్ళను 
కొసుక్కుంటారని కూడా ఆయన అభిప్రాయ” ఇరు. 

© రాజ్యాంగ నిర్మాణ సభ చేవట్టవలసీన కార్యాలను రెండు తరగ 
అయన స్వయంగా ప్రతిపాదించారు. 





l విభజించాలని 









RIGS అల్‌ బి పార్టనర్‌ ఆఫ్‌ yoda - దాం టి అల్‌ అంబేద్కర్‌ నర (వాల్‌ ఆంట్‌ So, బొంబాయి! 





అధికార బదిలి 481 


(ఎ) రాజ్యాంగ సంబంధమైన అంశాలు, అంటే - చట్టసభ, నిర్వాహక మండలి 
మధ్య సంబంధాలు, వాటి నిర్మాణం, విధులు. ఆపేశకావేషాలకు తావులేని అంశాలు గనుక 
వీటి విషయంలో వివాదమేమీ లేదు. అత న తన వరు గక 
నిపుణులు చూనుకోవలసీ ఉంటుంది. 





(చి) మత సంబంధమైన అంశాలు 


బ్రిటన్‌ లేదా అమెరికాకు చెందిన ఒక రాజ్యాంగ నిపుణుడైన న్యాయవాది అధ్యక్షతన 
ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఇద్దరు భారతీయ నిపుణులను, హిందూ ముస్లిం మతాలకు 
చెందిన ఒక్కొక్క ప్రతినిధిని అందులో సభ్యులుగా చేర్చాలి. 1935 నాటి భారత ప్రభుత్వ 
చట్టం ఈ సంఘానికి చర్చనీయాంశంగా ఉండాలి. ఈ చట్టానికి చేయాల్సిన సవరణలను 
ఈ సంఘం సూచించాలి. 

మత సంబంధమైన ప్రశ్నలను వివిధ మతాలకు ప్రతినిధులతో కూడిన సదస్సుకు 
అప్పగించాలి. ఈ సదస్సు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కనుగొనలేని వక్షంలో బ్రిటిష్‌ 
ప్రభుత్వం ఒక Tiy రూపొందించాలి. హేతుబద్భంగా ఉంటే దాన్ని అందరూ 
అంగీకరిస్తారు. 

ఆ తరువాత షెడ్యూల్డు కులాల ప్రస్తుత పరిస్థితిని డాక్టర్‌ అంబేద్కర్‌ వివరించారు. 
ఆరు కోట్ల మంది ఉన్నట్లు చెబుతున్నప్పటికీ బహుశా ఇది కచ్చితమైన సంఖ్య కాకపోవచ్చు. 
ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నమ్మకమైన గణాంక వివరాలు లేకపోవడం ఒక కారణం కాగా 
జనాభా లెక్కల సేకరణలో రాజకీయాలు చోటు చేసుకోవడం మరో కారణం. వీరందరూ తీవ్ర 
ఇబ్బందులనెదుర్కొంటున్నారు. గ్రామాల్లో వాళ్లకు పాలం లేదు. సవర్ణ హిందువులకు అక్షరాలా 
బానిసలుగా ఉన్నారు. అస్పృశ్యులు ఊరినుండి తప్పించుకొని పోయి మిలిటరీ అధికారుల 
దగ్గర కాస్త మంచి జీతాలొచ్చే పనికి చేరితే సవర్ణ హిందువులు ఏదోవిధంగా వత్తిడి చేసి 
వాళ్ళను వెనుకకు తీసుకొచ్చే వారని ఇది సవర్ణ హిందువుల బలానికి నిదర్శనమని అన్నారు. 

ప్రభుత్వంలో ఇప్పటికే సబార్డినేట్‌ పోలీస్‌, రెవెన్యూ సర్వీసులలో సవర్ణ హిందువుల 
సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా అస్పృశ్యుల దృష్టిలో ఇది హిందూ ప్రభుత్వమే తప్ప బ్రిటిష్‌ 
వ్రభుత్వం కాదన్నారు. ఇటీవల బొంబాయిలో గాంధీపై రాళ్లు రువ్వినందుకు 100 మంది 
తమ కులం పిల్లలను అరెస్టు చేయడమే కాక నగరంలో షెడ్యూల్డు కులాల వారు నివసించే 





రాజకీయంగా షెడ్యూల్డు కులాల వారికి 1932 లో ప్రత్యేక నరురాజకవర్తాలు 


482 డా॥ బాబాసాహెట్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





మంజూరు చేసినప్పటికీ వాస్తవంలో పూనా ఒడంబడికో వలన ఆ సౌకర్యం కోల్పోవలసి 
వచ్చింది. ఎందుకంటే ద్వంద్వ ఎన్నికల విధానం వలన రెండో ఎన్నికలో సవర్గ హిందువులంతా 
ఓటు చేసి, కేవలం అస్సృశ్యులే ఓటు వేసిన మొదటి ఎన్నిక ఫలితాన్ని నిర్వీర్యం చేయగలిగారు. 
ఏప్రిల్‌ 2 నాటి వర్కింగ్‌ కమిటీ తీర్మానానికి జతపరచిన గణాంక వివరాలను ఆయన 
ఉదహరించారు. ప్రాథమిక ఎన్నికలలో కాంగ్రెస్‌కు చెందిన షెడ్యూల్డు కులాల వారు పోటీ 
చేసిన అనేక చోట్ల ఫెడరేషన్‌ అభ్యర్థులే విజయం సాధించినప్పటికీ తుది ఎన్నికలలో మాత్రం 
ఓడపోవలసి వచ్చిందన్నారు. మొత్తం సాధారణ ఓటర్లలో షెడ్యూల్డు కులాల ఓటర్లు ఎంతో 
తక్కువగా ఉన్న సంగతిని కూడా ఆయన పోల్చి చూపారు. అయినప్పటికీ కాంగైస్‌వారు తమ 
అభ్యర్థుల గెలుపుకోసం లూటికీ, విధ్వంస కాండకు పాల్పడ్డారన్నారు. అందుకు సాక్ష్యంగా 
ఒక ఫోటోల కట్టను కూడా అందచేశారు. 

1919 నుండి కేంద్ర శాసనసభ ఉన్నప్పటికీ షెడ్యూల్డు కులాల వారికి సాయం చేసే 
అక్ష్యంతో ఎవరూ ప్రశ్నలు అడగలేదు. తీర్మానాలు ప్రవేశపెట్టలేదు. మరే వనీ చేయలేదు. 
భారతీయ రాష్ట్రాలలో షెడ్యూల్డు కులాల పరిస్థితి ప్రత్యేకంగా దయనీయంగా ఉంది. కొన్ని 
ఆహార పదార్థాలు సైతం తినేందుకు వారిని అనుమతించలేదు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో 
స్థాపిన్తున్న ప్రాతినిధ్య సంస్థలలో సైతం ముస్లింలకు తప్ప ఏ ఇతర వర్గాలకీ ప్రత్యేక ప్రాతినిధ్యం 
ఇవ్వలేదు. ఈ రాజ్యాంగ పరమైన ప్రయోగాలలో పాలిటికల్‌ డిపార్ట్‌మెంట్‌ ఎక్కువ శ్రద్ధ 
తీసుకొని, షెడ్యూల్డు కులాల వారికి ప్రత్యేక నియోజకవర్తాలు కేటాయించేలా చూసి 
ఉండాల్సింది. 
కులాల వారే గనుక, వారి సహాయంతోనే బ్రిటిప్‌వారు భారతదేశాన్ని ఆక్రమించుకోగలిగారు. 
అప్పటినుండి వారు బ్రిటిష్‌ వారికి మిత్రులుగా ఉన్నారు. 1892 నుండి బ్రిటీష్‌ వారికి ఎంతో 
ఎప్పుడూ సాయం చేయలేదు. 

భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే దానంత ప్రమాదం మరొకటి ఉండదని ఆయన 
భావించారు. బ్రిటిష్‌ వారు దేశాన్ని వదిలి వెళ్లేలోగా కొత్త రాజ్యాంగం షెడ్యూల్డు కులాల వారికి 
ప్రాథమిక మానవ జీవిత హక్కులు, స్వేచ్చా సంతోషాలు హామీ ఇచ్చేలా చూడాలని యథా 





Siro నెం 45, నటం 
L 


అధికార బదిలీ 483 





అన్నారు. భ్రమలు patios os అనుచరులు iio కమ్యూనిజం పట్ల 
పట్ల మొగ్గుచూవుతున్నారన్నారు. 

Dea వారి నుండి స్వాతంత్ర్యం సంపాదించడం, హిందూ ముస్లిం సమస్య అనే 
రెండు అంశాలే ఇప్పటివరకు భారత రాజకీయాలను శాసిస్తున్నాయని లార్జ్‌ పెథిక్‌ - లారెన్స్‌ 
అన్నారు. ఈ రెండు సమస్యలూ తొలగిపోతే, పార్టీలో బహుశా ఆర్థీకాంశాల ఆధారంగానే 
వర్గాలు ఏర్పడతాయి. అధికారం అప్పగించి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న Gels వారి మీద 
ఆధారపడే కంటే వామపక్షం పట్ల మొగ్గుచూపడం ద్వారానే పెడ్యూల్టు కులాల వారు వాళ్ళ 
వాక్కులు సంసాదించుకుంటారనేది నిజం. అందుకు డాక్టర్‌ అంబేద్కర్‌ జవాబు చెబుతూ, 
ఉమ్మడి నియోజకవర్గాలు ఉన్నంత కాలం Ware కులాల ఓటర్ల ints 
హిందువులు వారి కోరికలను నిర్లక్ష్యం చేయగలుగుతారన్నారు. సవర్ణ హిందువులు 

షెడ్యూలు కులాల వారికి ముద్దతునివ్వురు, అయితే ప్రన్లుత్‌ విధానంలో వారు తుది ఎన్నికలలో 
ah paano ఓటు వేయాల్సి ఉంది. అయితే వారి అభ్యర్థి గెలువుకంటే ఫెడరేషన్‌ అభ్యర్థి 
ఓటమినే ధ్యేయంగా. పెట్టుకున్నారు. ప్రత్యేక నియోజకవర్గాలు తప్పనిసరి ప్రాథమిక 
అవసరాలు. అవి లేనిదే షెడ్యూల్డు కులాల వారికి వారి సాంత ప్రతినిధులుండరు. 





16 
భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వావెల్‌క్తు 
డాక్టర్‌ అంబేద్కర్‌ లేఖ 
* భీమ్‌రావ్‌ ఆర్‌. అంబేద్కర్‌ 22, పృథ్వీరాజ్‌ రోడ్‌ 
ఎంఐ, పిహెచ్‌డి, డీ, ఎస్‌సి, ొరిస్టర్‌ - =e So ab 
గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు తేదిః 3 మే 1946 
ప్రియమైన of వావెల్‌ 


| sid మా 
వారి మనసులలో అనేక అపోహలకు దారితీసింది. రాజ్యాంగ ( రక్షణలు | yc లన్న 







అధికార బదిలి 485 


తీసుకోవాల్సిన అవసరం లేదని ఈ pioa దౌత్యవర్గానికి నేను 1946 ఏప్రిల్‌ 5 నాటి 
ఇంటర్వ్యూ సందర్భంగా స్పష్టం చేశాను. ముస్లింల వంటి మెజార్టీ మతం వారు వంజాబ్‌, 
వాయవ్య సరిహద్దు రాజ్యం, సింధ్‌, బెంగాల్‌లో ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరడానికి 
మైనార్టి వర్గమైన షెడ్యూల్డు కులాల వారు చేస్తున్న డమాండకు ప్రాతిపదిక ఒకటే కాదు 
వర్గపు అనుమతి అవసరమవుతుంది తప్ప వారి నియోజకవర్గాల ఏర్పాటు మెజార్టీ వర్గవు 
ఆనువుతిపై ఆధారపడవలసిన అవసరం లేదు. మెజార్టీ వర్గం నుండి మైనార్టీలను 
రక్షించేందుకే ఈ నియోజకవర్గ విధానం రూపొందింది. అలాంటప్పుడు నియోజకవర్గం 
ఉమ్మడిగా. ఉండాలా, Son ఉండాలా అనేది నిర్ణయించడాన్ని పూర్తిగా మైనార్టీలకే 
వదిలివేయాలి. ఎందు కంటే, వాళ్ళ ప్రయోజనాలను ఏది కాపాడుతుందో వాళ్ళకే తెలుసు. 
మెజార్టీ వర్గం వారి అభిప్రాయానికి ఈ విషయంలో ఆస్కారం ఇవ్వకుండా మైనార్టీల 
నిర్ణయాలే ఆమోద యోగ్యంగా ఉండాలి. ఈ క్రమంలోనే Ite: కులాల వారికి ప్రత్యేక 
నియోజకవర్గాలు ఉండాలా వద్దా అనే విషయుంలో హీందువృలి emir ons 
తావుండకూడదు. 


(ప్రత్యేక వియోజకవర్తాలుండాలన్న షెడ్యూల్డు కులాల వారి డిమాండ్‌, హీందువులతో 
సహా ఏ ఇతర Sood నష్టం కలిగించకూడదు. ఆందుకే ఇతరులంతా ఈ డీమాండ్‌ను 
ఆమోదించారు. షెడ్యూల్డు కులాల వారు కూడా హిందువులే గనుక ప్రత్యేక నియోజకవర్గాల 
అవసరం లేదనే వాదన అర్థరహితం. ఈ ప్రత్యేక నియోజకవర్గాలు మైనార్టీల రక్షణ దృష్ట్యా 
ఎంతో అవసరమనే విషయానికి మతంతో ఏమాత్రమూ సంబంధం లేదని సవర్థ హిందువులు 
మరచిసోతున్నారు. ఈ వివరణకు రుజువులు కావాలంటే యూరోపియన్లను చూడండీ. 
ఆంగ్లో ఇండియన్లు ఇండియన్‌ Choisy ఒకే మతానికి చెందిన వారైనప్పటికీ వాళ్ళకు ప్రత్యేక 
నియోజకనర్గాలున్నాయి. 

క్యాబినెట్‌ దొత్యపర్గం ఈ వాస్తవాలను, వాదనలను పరిగణనలోనికి తీసుకొని వుంటే 
ఈ విషయంలో హిందువుల అనుమతితో నిమిత్తం లేకుండా షెడ్యూల్డు కులాల వాదనను 
విని తానే స్వయంగా నిర్ణయిం తీసుకొని ఉండేది. ఆందంలోన౮ా షెడ్యూల్డు కులాల 
ప్రాతినిధ్యాన్ని ఉమ్మడి నియోజకవర్తాలు అపహాస్యం చేయడాన్ని కూడా దౌత్యవర్గం గుర్తుకు 

తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లింల కిచ్చిన ప్రాతినిధ్యంలో 50 శాతం ఇవ్వాలన్న 

















i 
J 
L 
| 
| 
| 


Hy 





486 CM బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మెరుగుపడిన కులాల వారితో సమానంగా మార్చడానికి చేసట్టాల్సీన చర్యలు దృష్టీలో 
ఉంచుకొని సెంట్రల్‌ ఎగ్టీక్యూటిన్‌లో ఎంతమంది షెడ్యూల్డు కులాల వ్రతినిధులు ఉండాలేది 
చౌత్యవల్గం నిర్ణయించాలి. ఈ అంశాన్ని నేను గత సిమ్లా సదన్సులోనే లేవనెత్తడం మీకు 
గుర్తుండే ఉంటుంది. ముస్తింలకిచ్చే సీట్లలో సగం కంటే కాస్త తక్కువ ఉండేలా షెడ్యూల్డు 
కులాలకు రెండు సీట్లు ఇచ్చేందుకు అప్పుడు మీరు సంసిద్ధత వ్యక్తం చేశారు. 
ఇక మూడవ డిమాంట కొత్తదేమీ కాదు. 1944 ety 15 న గాంధీ గారికి రాసిన 
లేఖలో స్వయంగా మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని పునరుద్దాటించడమే ఈ డిమాండ్‌. ఆ 
లేఖలో 5 వ bo ఇలా ఉంది. 
"ఈ సరిస్టితంఅలో మీరు చెప్పిన ప్రాతిపదికన జరిపే చర్చల వలన 
ప్రయోజనం నెరవేరదు. అయితే, హిందూ, ముస్లీం, ఇతర మైనార్టీల 
నాయకులు సంధికాలపు ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తే మంచి అభివృద్ధి 
నొధించవచ్చునని నా నమ్మకం. అటువంటి సంధి కాలప్పు ప్రభుత్యం 
ఎజయవంతం కావాలంటే, అది ఎర్పాటు కాకనలుందు హిందువులు, 
ముస్తంలు, అన్ని ముఖ్యమైన శక్తులు కలసి నూతన రాజ్యాంగాన్ని ఎలా 
రూసొందించాలనే అంశంపై సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి రావాలి” 
మీరు చెప్పిన ఈ సూత్రాన్ని మీఠా Gah, ప్రభుత్వం తరఫున చేశారని 
భాఐస్తున్నాను. అందువలన ఇది క్యాబినెట్‌ దౌత్యవర్గానికి వర్తిస్తుంది. ఈ సూత్రాన్నీ అమలు 
చేసేందుకు దొత్యవర్గం వారు ఆయా పార్టీల అనుమతి తీసుకోనవనరం లేదనుకుంటాను. 
కాబట్టీ షెడ్యూల్డు కులాల వారి డీవూండ్‌అపై నిర్ణయం చెప్పడానికి నుందే 











; హిందువుల అనుమతి తీసుకోవడం అవసరమని దౌత్యవర్గం భావించినట్లు తెలుస్తున్నది, 
"బహుశా అందుకే NSP సదస్సుకు షెడ్యూల్డు కులాల ప్రతినిధులను ఆహ్వానీంచలేదేమో! 


కానీ దురదృష్టనశాత్తు ఈ ఒక్క వివరణే కాదు, మరో రకమైన నినరణ కూడా 


| ఇవ్వవచ్చు. కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ అంగీకరిస్తే చాలు తాత్కాలిక రాజ్యాంగం తయారుచేయ 
వచ్చునని షెడ్యూల్డు కులాల వారిని లెక్కలోకి తీసుకోకుండానే ages రాజ్యాంగాన్ని 


'ఈూపుదిద్దే యంత్రాంగాన్ని కూడా నిర్ణయించుకొవచ్చునని క్యాబినెట్‌ దౌత్యవర్గం భావించి 


అధికార్‌ ఐదిరి 487 





దౌత్యవర్గం అలోచనలేమిటో నిర్దిష్టంగా తెలియకపోవడంతో షెడ్యూల్డు కులాల వారు 
Sty ఉన్నారు. ఒకవేళ దౌత్యవర్గం రెండవ ఆలోచనే అమలు చేస్తే షెడ్యూళ్లు కులాల 
వారికి జరిగే దోహోన్ని నిరసించకపోనడం నా తస్పవుతుంది. అనంతరం పరిణామాలకు 
దౌత్యవర్గమే పూర్తి బాధ్యత వహీంచవలసీ వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. 

క్యాబినెట్‌ దౌత్యవర్గ సభ్యునిగా మీకు షెడ్యూల్డు కులాల ప్రతినిధి హోదాలో నేను ఈ 
లేఖ రాస్తున్నాను. సహృదయంతో ఈ లేఖను మీ సహ సభ్యులకు కూడా అందచేసే 
కృృతజ్ఞుల్లి. 


భవదీయుడు 


Tu ఫేల్ట్‌మార్హల్‌ 

రైట్‌ ఆనరటుల్‌ విస్కాంటీ్‌ వావెల్‌ 

సిరెనైకా, విశ్‌చెస్టర్‌, ak 

2.7.0). జి.ఎం.ఎస్‌.ఐ., జేఎం.ఐ.ఇ., సీఎంకి, ఎం.సీ., 
వైస్రాయ్‌, భారత గవర్నర్‌ జనరల్‌ 


17 
* 2 మార్హల్‌ విస్కౌంట్‌ వావెల్‌కు 
కార్యనిర్వాహక సభ్యుల లేఖ 
(ఎల్‌/పి అండ్‌ 2 /5/ 337 : పుట, 248) 


కొత్త ఢిల్లీ 
8, మే 1946 





| ప్రియమైన లార్జ్‌ వావెళ్‌, 
మీరు, క్యాబినెట్‌ మిషర్‌, తలపెట్టిన ఏర్పాట్లకు సౌకర్యంగా ఉంటుందని విశ్వసీస్తూ 


భారత గవర్నర్‌ జనరల్‌ వారి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులమైన మేము మా శాఖలను మీ 
గానంలా ఉంచుతున్నాము., 


భపడీయులు 

ఇసి. Doph 
మహమ్మద్‌ ఉస్మాన్‌ 
©. ఆర్‌. అంబేద్కర్‌ 
జెపే. శ్రీవాస్తవ 
ఎన్‌.వి. and 





了 7 వెం 218 gwes 460-6) 


489 





అశోకా కె, రాయ్‌ 
ఎ. రౌలండ్స్‌ 
జ. ఎ. Ge, 


ఎ. హైదరి 


T: 


(మూలంలోని అదనవు సమాచారం) 
అప్పుడు హాజరుకాని ముగ్గరు సభ్యులు ఫీల్డ్‌ మార్తల్‌ సర్‌ క్లాడ్‌ అషిన్‌ లీక్స్‌ సర్‌ 
ఆర్థర్‌ వా, శ్రీజోగేంద్రసింగ్‌ గారలు విడివిడిగా రాజీనామాలు సమర్పించారు. యుద్ధ శాఖా 
సభ్యుడు యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు వెళ్ళగా, పరిశ్రమలు సరఫరాల సభ్యుడు అమెరికాకు 
డివ్యుటేషన్‌పై వెళ్ళారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ శాఖల సభ్యుడు పర్యటనలో ఉన్నారు) 


18 
క్యాబినెట్‌ మిషన్‌ సభ్యుడు రైట్‌ ఆనరబుల్‌ 
శ్రీ ఎవి. అలెగ్గాండర్‌కు డాక్టర్‌ అంబేద్కర్‌ లేఖ 
le భీమ్‌రావ్‌ ఆర్‌, అంబేద్కర్‌ 22, స్ఫథ్వీరాజ్‌ రోడ్‌ 


'నం.న., పిహెద్‌.డి., డి. ఎస్‌ స్కి బారిస్టర్‌-ఎట్‌-లా న్యూఢిల్లీ 
సభ్యుడు, గవర్నర్‌ జనరల్‌ వారి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ 14 మే 1946 
* పయనమైన శ్రీ అలెగ్జాండర్‌, 


కాంగ్రెస్‌కు, లీగ్‌కు మధ్య సరిస్కారం సాధించేందుకు మీరు చేసిన విఫలం 
కానడం విచారకరం. మీకు సానుభూతి, కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అయితే మిషన్‌ చేసిన 
ప్రయత్నాలు నాకో పాత కథను గుర్తుకు తెచ్చాయి. ఒక ముసలి వ్యాపారికి పిల్లలు లేరు. తన 
ఆస్తికి వారసుడు లేకపోవడంతో ఆయన ఒక యువతిని పెళ్ళి చేసుకున్నాడు. సంతానం 
కావాలనే అశ తీరబోతున్నట్లు SO oars) ఆ న్యాసారి abo న వ్యాధితో 
మంచమెక్కాడు. కొడుకును చూసీంతవరకు SORE ; రయ డు. కొనీ, ఆమె 
ప్రసవానికి ఇంకా చాలాకాలం పడుతుంది. ఎంత అసహనానికి గురయాాడంటే, డాక్టర్‌ను పిలీచి 
ఆమె కడుపు కోసి, శిశువు ఆడో, aol’ చెప్పవుని కోరాడు, చివరికి జరిగిందేమిటంటే, 
ఆపరేషన్‌లో తల్లీ బిడ్డా చనిపోయారు. ఆ వ్యాపారి చేసిన పనే ఈ మిషన్‌ కూడా 
చేసినట్లనిపిస్తున్నది, మీకు తెలియకపోవచ్చును గాని సహజమైన des కాలం వరకు 
ఆగకుండా మీ a ఇటువంటి బలవంతపు ప్రసవానికే పాటు పడిందని నాలాగే 








చాలామంది భావిస 
t 





_ 2. ఈనాడు హాందువులకు, Jugos ఈ దేశ గమ్యాన్ని నిర్ణయించేందుకు తగిన 
మానసీక సరిపక్పత లేదనిసేస్తున్నది. హేందువులు, ముస్లీంలు కేవలం గుంపులు మాత్రమే. 
కంటికి కనిపించే ప్రయోజనం కంటే అందరూ పంచుకునే అనుభూతి వైపే గుంపులు మొగ్గు 
కూపుతాయినే సంగతి మీ అనుభవంలో తెలుసుకునే ఉంటారు. ఒక గుంపును తాపీగా 
యువలసిందిగా నచ్చ చెప్పడం ఎంతో సులభం. లాభనష్టాల వివక్షను సమూహం ఎప్పుడూ 










అధికార బదిలి 49] 





కోల్పోతుంది. ఉన్నతమైన కారణాలకో, అల్పమైన కారణాలకో, సుఖాలకో, sores", దయకో, 
కూరత్వానికో గుంపు ఎటునైపైనా కదులుతుంది. అది హేతువుకు అందదు. సావమూహిక్‌ 
ఉద్రేకంలో వ్యక్తిగత వివేచనా బుద్ధి నశిస్తుంది. ఉదారపూర్వకమైన ఒక విషయాన్న 
అంగీకరించవలసిందిగా కోరడం కంటే ఒక సమూహాన్ని ఆత్మహత్యకు పార్పిడవలసిందిగా 
చెప్పడం చాలా సులభం. మీరు ఎలా కొనసాగాలో నేను చెప్పాల్సిన వని లేదు, oll ekda, 
10, బెరంగజేబ్‌ రోడ్‌లోను మిషన్‌ వారికి గొప్పు తెలివితేటలు, సమున్నత స్పూర్తి కనిపించాయి. 
ఆ తెలివి తేటలను, స్పూర్తిని గేలిచేసే వారిలో నేను చివరి వాడిని. మిషన్‌ కంగారులో ఒక 
వృద్ధుని దయనీయతను ప్రదర్శించ కూడదా అని నేను అనుకుంటున్నాను. ఐరిష్‌ హోం రూల్‌ 
ప్రచారోద్యమంలో పాల్గొన్న గాడ్‌ స్టోన్‌ని వర్ణించడానికి ఛాంబర్‌లైన్‌ “శీతల కాలం' (కూలింగ్‌ 
పీరియడ్‌ అని ఒక పదబంధం ఉపయోగించాడు. అట్లాగే వీళ్ళిప్పుడు సునాయాస మార్గంలో 

3. ఇదంతా మిషన్‌కు ప్రధాన సార్టీలకు, ఆప్రధాన సార్టీలలో నమ్మకం ఉన్న వారికి 
సంఎంధించిన సంగతి. రాజ్యాంగ రక్షణలు కల్పించాలన్న అస్పృశ్యుల డిమాండ్‌ పట్ల వారి 
సమస్యల పట్ల మీరు ఎలా వ్యవహరించాలనుకుంటున్నారో తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష, 
సిమ్లా చర్చల ఆఖరి రోజున మిషన్‌ జారీ చేసిన ప్రకటనలో కొద్ది రోజులలోనే తాము ఢిల్లీకి 
తిరిగి రాగానే తదుపరి చర్యల ప్రతిపాదనలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. సహజంగానే 
షెడ్యూల్డు కులాల వారి దృష్టీ ఈ ప్రకటన వైపు మళ్ళింది. మిషన నిర్ణయం వారి భబప్యక్షును 
నిర్దేశిస్తుంది. మిషన్‌ నిర్ణయాలు అస్పృశ్యుల సుఖమయ స్వేచ్చా జీవితాలకు తలుపులు 
తెరవనూవచ్చు లేదా వారి ఆశలను సమాధి చేయనూ వచ్చు. ఇది eth yoyo జీవన్మరణ 
సమస్య గనుక ఆ సమస్య గురించి కొద్ది నిముషాలు మీ సమయాన్ని తీసుకోవటం అనుచితం 
కాబోదు, 


4, అస్పృశ్యుల సమస్య వారు తట్టుకోలేనంత పెద్ద సమస్య, అయితే, దిగువ చెప్పిన 
వాస్తవాలను దృష్టిలో పెట్టుకుంటే వాటిని అర్థం చేసుకోవడం ఎంతో సులభం. ఈ అస్పృశ్యుల 
చుట్టూ పెద్ద సంఖ్యలో హిందువులు ఆవరించి ఉన్నారు. నీరు అస్పృశ్యుల పట్ల నిర్ణయగా 
వ్యవహరించడమే గాక అక్రమాలు, అత్యాచారాలు జరిపేందుకు కూడా సీగ్గువడరు. నిత్యం 
సర్వపాధారణమైపోయిన ఇటువంటి విషయాల గురించి రక్షణ కోసం పాలక వర్గానికి ఫర్యాదు 
చేయాలి. కానీ పాలక వర్గం స్వభావ స్వరూపాలు ఎలాంటివి? క్లుప్తంగా చెప్పాలంటే భారత 
దేశంలో పరిపాలన అంతా హిందువుల చేతుల్లోనే ఉంది. అది వారి గుత్తాధిపత్యం. పై నుంచ 
కింది దాకా వారిదే నియంత్రణ, వారు ఆధిపత్యం వహించని శాఖంటూ లేదు. పోలీసు శాఖ, 


49? డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు 





న్యాయ శాఖ, రెవెన్యూ సర్వీసులు... ఇద్‌ అద్‌ అని కాదు, సాలన సంబంధమైన (ప్రతి శాఖ 
లోనూ ఇదే పరిస్టితి. ఇక గుర్తుంచుకోవలసిన రెండో ముఖ్యమైన అంశం ఏమిటంటే పాలకులుగా 
"ఉన్న హిందువులను కేనలం అసాంఘిక శక్తులుగా మాత్రము చెప్పడానికి Sch, వారు సంఘ 
వ్యతిరేకులు, అస్పృశ్యులకు శత్రువులు. అస్పృశ్యుల పట్ట వివక్ష చూపడం, వారికి చట్టం 
ప్రయోజనాలు అందకుండా చేయడం మాత్రమే కాదు, అణచివేత నుంచి చట్టం వారికి 
Sio రక్షణను దూరం చేయడం కూడా వారి ప్రధాన og so. ఫలితంగా, హిందూ ప్రజలకూ, 
హిందువులతో విండిన అధికార వర్గానికీ మధ్య అస్పృశ్యులు నలిగి పోయీరు. ఒకవైపు 
హిందువులు అత్యాచారాలకు, ఆశ్రమాలకు పాల్పడుతూ వుంటే ఈ అధికార వర్గం వారు 
బాధితులైన ay శ్యులకు రక్షణ కల్పించడానికి బదులు హిందువులనే కాపాడుతున్నారు. 
5, ఈ నేపథ్యంలో అస్పృృశ్యులసరంగా కాంగైస్‌ తరహా స్వరాజ్యం అంటే ఆర్థం ఏమిటి? 
ఈ రోజు పాలనోద్యోగాలు మాత్రమే హిందువుల ఉన్నాయి. స్వరాజ్యం వస్తే విధాన/ 
శాసనసభలు, కార్యనిర్వాహక మండలులు కూడా హిందువులతో నిండిపోతాయి అని అర్ధం. 
స్వరాజ్యం అస్పృశ్యుల బాధలను మరింత పెంచుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 
ప్రతికూల పాలనకు ఆదనంగా వారు ప్రతికూల విధాన /శాసనసభంనూ మొద్దుబారిన 
కార్యనిర్వాహక మండలినీ siy yizo వట్ల అన్యాయ ప్రవర్తనను నియంత్రించలేని అధికార 
వర్గాన్నీ పగ్గాలు వేయలేని వివప్తూరిత ప్రవర్తననూ చవిచూడవలసీ వస్తుంది. మరోవిధంగా 
చెప్పాలంటే హీందువులు, హిందూయిజమూ తమకు ఏర్పరచిన ఈ నీచ ddiod నుంచి 
6. పై సమాచారాన్ని బట్టి ఈ రకమైన స్వరాజ్యాన్ని అస్పృశ్యులు ఎందుకు వ్యతీరేకిస్తు 
న్నారో మీకు అర్థవుయ్యే ఉంటుంది. ఈ స్వరాజ్యం అస్పృశ్యుల పాఠిట దుర్దటనగా 
మారకుండా ఉండాలంటే చట్టసభలో తమకు తగిన ప్రాతినిధ్యం ఉండాలినీ, తద్వారా 
హీందువులు తవుకు చేసే అన్యాయాలను, తమ పట్ల చేసే తప్పిదాలను ఎదుర్కోవటం 
Poston) అస్పృశ్యులు భావిస్తున్నారు. 


కార్యనిర్వాహక పర్గంలో థై ప్రాతినిధ్యం 4 ఉండడం ద్యారా తమ ఏ సమున్నతికి అవస డా 













సు Ia వేస్తున్న డిమాండ్‌లో న్యాయాన్ని మీరు గమనించగలిగలే ౩ వారు > ప్రత్యే 





అధికార 493 





మైనార్తీలవుతారు. వారు ఎప్పటికీ మైనార్టీలుగానే ఉండిపోతారు. వర్గవరమైన మెజారిటీ స్థిరం 
గానే ఉండిపోతుంది [నుక వీరు దానిని అధిగమించే అవకాశమే లేదు. వాళ్ళు చయగలిగిందల్లా 
ఒక్కటే - మెజారిటీ వర్ణం వారు నిర్దేశించిన నియమాలను బలవంతంగా అంగీకరించడం 
కాకుండా, మెజారిటీతో కలిసి మెలిగేందుకు షరతులను నిర్ణయించుకుంటారు. ఇంకొకటి 
మిటంటే, మెజారిటీ వర్షం, కలిసి పనిచేయడానికి తిరస్కరించినా తప్పులను సరిదిద్దు 
కోవటానికి ఒప్పుకోకపోయినా కనీసం చట్టనభిలో వీరు తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం 
ఉంటుందీ. అయితే sidor నిరసన GDS స్వాతంత్ర్యాన్ని అస్పృశ్యులు ఎప్పుడు ఎలా 
ఉపయోగించుకోగలరు? అస్పృశ్యుల ప్రతినిధులు మెజారిటీ వర్గపు Lap ఆధారపడకుండా 
చట్టసభలకు ఎన్నికైనప్తుడు మాత్రమే ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్న డిమాండ్‌కు ఇదే 
ప్రాతిపదిక, 


7. ఆస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలు లేనిపక్షంలో ఎలాంటి రక్షణనైనా సరే అని 
eyed ఉపయోగపడవు. ప్రత్యేక నియోజకవర్గమే ఈ విషయంలో అత్యంత కీలకమైనది. 
1946 ఏపిల్‌ 9 న క్యాబినెట్‌ మిషన్‌ ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు కాంగ్రెస్‌ హరిజనులు 
క్యాబినెట్‌ మిషన్‌కు సమర్పించిన వినతిపత్రం ప్రతి నా దగ్గర ఉంది. టూలీవీధిలోని ముగ్గురు 

Bex నుద్దేశించి " ఇంగ్లండు ప్రజలమైన మేము" అని సాహసం ప్రదర్శించినట్టి 
ఉంది వీరి | విషయమూ. పైగా షెడ్యూల్డు కులాల సమాఖ్య ఈరపున నేను చేసిన డిమాండ్లకూ, 
వీరు చెప్పిన దానికీ తేడా ఏమీ లీదు. ప్రత్యేక నియోజకవర్గాల విషయం మాత్రమే భేదం, 
Soe హరిజనుల డిమాండ్లను మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. నిజానీకీ 
అవి డిమౌండ్డు కాను. అవి కేవలం రాజకీయ రక్షణ రూపంలో అస్పృృశ్యులకు కాంటైస్‌ 
ఇప్పుజూపుతున్నవి మాత్రమే. ఇది నాకు అర్థమైన సంగతి కాదు - ఇది నాకు తెలిసిన ఎషయం. 
ఎందుకంటే, ఉమ్మడి నియోజకనర్లాలను నేను అంగీకరించే పక్షంలో కాంగైస్‌వారు నా ఇతర 
కోరకలన్నిటినీ అంగీకరెస్తారని కాంగైస్‌ గురించి తెలిసీన వారు నాకు చెప్పారు. కాంగ్రెస్‌ వారు 
argy కులాల వారి అన్ని కోరికలూ తీర్చటానికి సిద్ధమై ప్రత్యేక నియోజక 
వ్యతిరేకిస్తున్నారని బహుశా మీరు ఆశ్చర్యపడుతున్నారేమో! కాంగ్రెస్‌ eit నాటకం 
అడుతున్నదో తెలిస్తే అందులో ఆశ్చర్యమేమీ కనిపించదు. ఆ ఆట చాలా లోతైనది. sey 
శ్యులకు కొన్ని రక్షణలు కల్పించి తీరాల్సిన పరిస్థితి ఉన్నట్లు కాంగ్రెస్‌ గమనించడం నల్ల ఇప్పుడు 
దాని ప్రభావం లేకుండా చూడాలంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నది. ఉమ్మడి నియోజకవర్గాల 
విధానంలో మాత్రమే ఈ రక్షణల ప్రభావం లేకుండా చయ k భావిస్తున్నది. $ ఆందుకే 

















వ! డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రపంగాలు 


8. పెడ్యూల్డ్‌ కులాలు పోతపోసిన పెట్ట లాంటిని గనుక దారికి ప్రత్యక నియోజకవర్గాలు 
ఉండాలనే వాదనలో నాకు నమ్మకముంది. కాంగ్రెస్‌ మినహా అన్ని పార్టీలూ దానిని 
ఆమోదిస్తున్నాయి. ప్రత్యేక నియోజకవర్గాల వాదనను సమర్దిస్తూ 1946 మే 3 న లార్డ్‌ వావెల్‌కు 
ననొక లేఖ రాశాను. బహుశా ఆయన దానిని మీకు చూపించే ఉంటారు గనుక నేనిక్కడ 
తిరిగి ప్రస్తావించడం అనవసరం. ఇక్కడ నశ్నేమిటంటే, షెడ్యూల్డు కులాల వారు చేస్తున్న ఈ 
డిమాండుకు మిషన్‌ Do చేయిలోతున్నది? హిందువుల రాజకీయపు కావిడి మోసీ 
భారాన్నుంచి అస్పృళ్యులను తప్పేంచబోతున్నదా? లేక కాంగైస్‌నూ ఆది ప్రాతినిధ్యం వహిస్తున్న 
హిందూ మెజారిటీని మిత్రులుగా మార్చుకునేందు కోసం ఉమ్మడి నియోజకవర్గాలు సమర్థించి 
వారిని తోడేళ్ళకు వేయబోతున్నదా? బ్రైటిప్‌వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలోగా స్వరాజ్యం 
అనేది షెడ్యూల్డు కులాల వారికి ఉక్కిరిబిక్కిరి నున్నగా మారకుండా నిర్జారించవలపిందిగా 
ఏలినవారి ప్రభుత్వాన్ని కోరే హక్కు షెడ్యూల్డు కులాలవారి! 

9, సెడ్యూల్డు కులాల నారి పట్ల బ్రిటిష్‌ నారికి SOS బాధ్యత ఉన్నదనే విషయం 
చెవ్పనివ్వండీ. వాళ్ళకు మైనారీటీలు అందరిపట్లా బాధ్యత ఉండవచ్చు. కానీ అస్పృశ్యుల 
విషయంలో తమకున్న నైతిక బాధ్యతను. అంత సులభంగా ప్రక్కన పెట్టలేరు. ఆ సంగతి - 
has షే వారికీ మాత్రము తెలియడం అత్‌ కొద్ది మంది మాత్రమే ఆ బాధ్యత 

0. భారతదశంల్‌ els సాలన అస్తిత్వానికే అస్పుశ్యులు చెసిన సేవలు 
వురువనరానిని, భారతదేశాన్ని గెలిచింది క్లైవులూ, apolar, కూట్లూ అనే భానం 
చాలామంది బ్రిటిస్‌నారిలో ఉంది. అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. భారతదేశాన్ని 
వారు భారతీయ సైన్యంతోనే గెలిచారు. ఆ భారతీయ సైన్యంలోని వారంతా అస్పృశ్యులు. 
గారతచేశాన్ని అక్రమించుకోనడానికి అస్పృశ్యులు సహాయపడి ఉండకసోతే భారతదేశంలో 
Dan పాలన సాధ్యమయ్యేది కాదు. బ్రిటిష్‌ పాలన ఆరంభానికి కారణమైన ప్లాసీ యుద్దం 
దుకోండి, లేదా భారతే ba పూర్తి చేపిన కిర్క్‌ యుద్ధం తీసుకోండి. ఈ రెండు 
hio 10. తమకోసం పోరాడీన ర అన్వుళ్యులకోనం బిటీప్‌నారు ఏం చేశారు? అదంతా చెప్పు 
అంటే సిగ్గుచేటు. aiya 3 Sys As చర్య ఇంత 
ద్ద గా, ఇంత క్రూరంగా, ఇంత కృతఘ్నంగా వ్యవహరించిన ఉదంతం బహుశా చరిత్రలో 
ఉరెళ్ళ్కుడా ఉండదు. 1857 తిరుగుబాటులో బలవంతులైన సంస్థానాధీశులంతా ఏకమై 

తలో పోరాడినపుడు తమతోపాటు ఉండి ఈవును రక్షించిన ఆస్పుశ్యులను ఏమాత్రం 


ందీ గనుక అందుకోనమే పట్టుబట్టారు. 

























అధికార బదిలి 495 





గంర్తుంచంకోకుండా వారిని ఇప్పుడఎ సైన్యం నఎండీ తొలగించడం Melamed 
వీమకుట్టినట్లయినా అనిపించడం లేదు. దీని ప్రభావం అస్పృశ్యుల మీద ఎలా ఉంటుందో 
కూడా గమనించకుండా, ఒక్క కలంపోటుతో వారి జీవనాధారాన్ని పోగొట్టే వారిని పూర్వపు 
అధోగతిలో పడవేశారు. సామాజిక ఆనహాయతల నుండి బైట పడేందుకు వారికీ deka వారు 
అన్ని సంస్థలకు అస్పుశ్యులు అర్హులేనని చెప్పి ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత బ్రిటీష్‌ వారిది. 
కానీ బ్రిటిష్‌వారు అలాంటిదేమీ చేయలేదు. pr ‘ety శ్యత' ను సృష్టంచింది తాము 
కాదంటూ తము నిష్కియా పరత్వాన్ని సమర్థించుకున్నారు. అస్పృశ్యతను బ్రీటిప్‌నారు 
స్పష్టించకపోవచ్చుగాక. కానీ, అప్పటి సాధారణ పాలకులుగా దేశంలోని అస్పృశ్యతను 
శొలగించడం వారి బాధ్యత. ప్రభుత్వ విధులు, బాధ్యతలు గుర్తెరిగిన ఎ ప్రభుత్వమూ ఆ 
విధంగా బాధ్యతను నిస్మరించచు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఏం చేసింది? హిందూ సమాజాన్ని 
సంస్కరించే ఏ అంశాన్నీ ముట్టుకునేందుకు అంగీకరించలేదు. సమాజ సంస్కరణ వరకు 
అలోచిస్తే తరతరాలుగా కష్టాలతో, అవమానాలతో, బాధలతో జీవచ్చవాలుగా తాము కాలం 
గడిపీనప్పటి స్వదేశీ రాజుల కాలానికీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని అస్పృశ్యులు 
తెలుసుకున్నారు. పాలనపరంగా మార్చు నామ మాత్రము. హిందువుల నిరంకుశత్వ అధికారం 
పూర్వంలాగానే కొనసాగుతున్నది. దానిని తగ్గించడానికి బదులు బ్రిటీష్‌ అధిన్టానం మరింత 
పేవంతో పోపేస్తున్నది. సామాజికపరంగా బ్రిటిప్‌నారు అప్పటేవరకూ ఉన్న విధానాలనే 
అంగీకరిస్తూ, వాటినే కాపాడుతూ వచ్చారు. వెనకటికి చైనాలో ఒక GDS కోటు కుట్టమని కొత్త 
బట్ట, మాదిరి కోసం పాత కోటు ఇస్తే, కొత్త కోటును అతుకులు, చిరుగులతో సరిగ్గా పాత 
కోటులాగానే సగర్వంగా కుట్టి ఇచ్చాడట, అలా తయారైంది పరిస్టితి. రెండు Sode 
సంవత్సరాల తర్వాత కూడా బ్రిటీష్‌ వారి పాలనలో అస్పృశ్యులు అస్పృశ్యులుగానే 
మీగిలిపోయోరు. వారి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ప్రతి దశలోనూ వారి 
అభ్యున్నతికి అడ్డుపుల్లలు పడుతూనే ఉన్నాయి. నిజానికి బ్రిటిష్‌ పాలన భారతదేశంలో 
సాధించిందంటూ ఉంటే, అది బ్రాహ్మణత్వాన్ని బలోపేతం చేయడమే. ఈ బ్రాహ్మాణత్వమే 
అస్పృశ్యులకు అనాదిగా శత్రువు. అస్పృశ్యులు తరతరాలుగా పడుతున్న బాధలకు మూలం 
ఇదే. 

11. “ehh వారు రాజ్యాధికారం వదులుకొని వెళ్ళిపోతున్నారని (ప్రకటించేందుకు 
మీరిక్కడకు వచ్చారు". ఈ అధికారము, బలమూ ఎవరికి దత్తం చేస్‌ వెళుతున్నారు? 
a అక అలలతో అలీ. ఊం. కలల? ara వారికా?” ఆని ఒక అస్త్వుశ్వుడు 








496 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు = ప్రసంగాలు 








పార్టీల వారికి ఆక్షేపణీయం కాకపోవచ్చు. కానీ బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ మాటేమిటి? సమాజంలో 
' చిన్న చూపునకు గురైనవారికి, అట్టడుగు వర్గాలకు లేబర్‌ పార్టీ చేయూతనిచ్చి నిలబడుతోంది. 
S మౌట నిజంగా నిజమైతే, భారతదేశంలోని అరవై మిలియన్ల అస్పృశ్యుల వైపున ఆ పార్టీ 
' నిలబడ వారి పరిరక్షణ కొసం అవసరమైన చర్యలు చేపడుతుందని నాకు నమ్మకం ఉంది. ary 
' శ్యులకు శత్రువులుగా ఉంటూ తము మత తత్వధోరణుల దృష్ట్యా పరిపాలనకు అనర్హులైన వారి 
| చేతుల్స్‌కి ఆస్ప్సళ్యులకు శత్రువులైన నారి చేతుల్లోకి అధికారం వెళ్ళకుండా చూస్తుంది. షెడ్యూలు 

12.అస్పృశ్యులు అడుగుతున్న రాజ్యాంగ రక్షణల విషయంలో క్యాబినెట్‌ దౌత్యవర్గం వారు 
మౌనం వహించటం వల్ల కలిగిన ఆతృతతోనే నా ఆవేదన ఇంతగా వెళ్ళగక్కాల్సి వచ్చింది. 
అస్పృశ్యులకు దౌత్యవర్గం, మైనార్టీలకు బ్రీటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఈ ఆందోళనను 
మరింత పెంచాయి. ఈ వాగ్ధానాలకు సంబంధించి దౌత్యవర్గం వైఖరి చూస్తుంటే లార్జ్‌ పామర్‌స్టన్‌ 
మూటలు గుర్తుకొన్తున్నాయి. “మాకు శాశ్వత శత్రువులెవరూ లేరు. మాకు శాశ్వత మిత్రులెవరూ 
లేరు, మాకు శాశ్వత ప్రయోజనం మాత్రమే ఉంది”అన్నారాయన, దొత్యవర్గం పామర్‌స్ట్‌ 
సామెతనే మార్గదర్శకంగా స్వీకరిస్తున్నదనే అభిప్రాయం కలిగితే అస్ప ఎశ్యులకు ఎలాంటి 
భవిష్యత్తు ఉంటుందో మీరు ఆర్థం చేనుకోవచ్చు. గ్రేట్‌ బ్రిటన్‌లో మీరు ఒక అట్టడుగు వర్గం 
నుండి వచ్చారు. భారతదేశంలోని ఆరుకోట్ల అట్టడుగు వర్గాలవారు మోసపోయే అవకాశం 
లేకుండా వారికి మీరు చేయగలిగినంత సాయం చేస్తారని నాకు పూర్తీ నమ్మకముంది. అందుకే 
| వారి సమస్యను మీ ముందుంచాలని ఆలోచించాను. విషయం చెప్పునిన్వండి. ఒక్క విషయం 
| దౌత్యవర్గంలో (మిషన్‌లో) మిమ్మల్ని మించిన మీత్రులెవరూ తమకు లేరని అస్పృశ్యులు 
అభిప్రాయపడుతున్నారు. 









బి.ఆర్‌. అంబేద్కర్‌ 
రైట్‌ ఆసరబుల్‌ శ్రీ ఎ.వి, verre 
PES దౌత్య వర్గ (మిషన్స్‌) సభ 


19 
* లార్డ్‌ BEE లారెన్స్‌కు డాక్టర్‌ అంబేద్కర్‌ లేఖ 
(ఎల్‌/పి అండ్‌ 8/10/43 : ఎఫ్‌ /96-8) 
22, పృథ్వీరాజ్‌ రోడ్‌ 


కొత్త ఢీల్లీ 
22 మే 1946 


* ప్రియమ్టైన లార్డ్‌ పెథిక్‌ లారెన్స్‌, 
క్యాబినెట్‌ దౌత్యవర్గం (బుషణ) జారీచేసిన ప్రకటనలో కొన్ని అంశాలు సందిగ్ధంగా 
ఉండడం గమనించాను. అని ఈ కింద పీర్కొంటున్నాను. 





(1)20 వ పేరాలోని మైనార్టీలు" ఆనే పదంలో షెడ్యూల్డు కులాలవారు Sen ఉన్నట్లేనా? 


(2) పౌరులు, మైనార్జీలు, గిరిజనులు, ఇతరత్రా వదిలేసిన ప్రాంతాల వార హక్కులను 
గురించిన సలవో సంఘంలో బాధితులకు ప్రాతినిధ్యం ఉండాలని పేరా 20 చెప్పున్నది. 
అయితే సలహా సంఘం ఈ బాధిత వర్గాలకు. తగిన ప్రాతింధ్యం కల్పించిందీ లేనిదీ ఎవరు 


= 


(3)బాధిత వర్గాలకు పూర్తి ప్రాతినిధ్యం లభించిందో లేదో చూసేందుకు రాజ్యాంగ సభ 
Jario నుండి అలాంటి ప్రతినిధులను నామినేట్‌ చేసి కమిటీలో చేర్చే హక్కును బ్రిటిష్‌ 
పార్ర్యభౌవం ప్రభుత్వం SOA ఉంటుందా? ఎందుకంటే, గిరిజనుల ప్రతిని ధంలినం, 
మనహయించిన gore నైతినిధులను రాజ్యాంగ సభలో నుండి తీసుకోగల అవకాశం 





* up ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పవర్‌”, సంపుటం : 7., సెం, 359, పుటలు : O61-62 


498 డా॥ బాబాసాహెబ్‌ అంటీద్యర్‌ రదనలు - ప్రసంగాలు 


గుర్తించిన పక్షంలో సలహా సంఘంలో Dare కులాల వ్రతినిధులకు పూర్తి ప్రాతినిధ్యం 
ఇచ్చేందుకు రాజ్యాంగ సభలో లేని వారిని కూడా నామినేట్‌ చెసి పూర్తి ప్రాతినిధ్యం 
Soyer} 

4. భారత రాజ్యాంగ సభకు, యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు మధ్య ఒక ఒప్పందానికి ఏలు 
కల్పీంచే విషయం 22 వ పేరాలో పేర్కొన్నారు. అధికార బదలాయింపు సందర్భంగా 
ఎదురయ్యే సమస్యలను దృష్టీలో ఉంచుకొని ఈ ఒప్పందానికి ఏలు కల్పించారు. Gay 

తివాదు హాలో ఈ ఒప్పందంలో కూడా మైనార్టీల పరిరక్షణకు ఏర్పాట్లు ఉంటాయా? 
ఒన్ఫందంలో అటువంటి అవకాశం లేని పక్షంలో నలవో సంఘం నిర్ణయాలు రాజ్యాంగ సభను 
కట్టడి చేసిందుకు ఘనత వహించిన ప్రభుత్వం ఎవిధమైన చర్య ప్రతినాదిస్తుంది'? 

5. ఈ నివేదికలో యూరోపీయన్లను "జనరల్‌ కేటగిరీలో చేర్చారు. అంటే, caro" 
యన్లలో రాజ్యాంగ సభ ప్రతినిధుల ఎన్నికకు ఓటు చేయవచ్చునని అర్థవువుతున్నది. 
రాజ్యాంగ సభ ఎన్నికలకు ari baaa యూరోపీయున్లనే అభ్యర్థులుగా పోటీ 
చేయించవచ్చునా? ఈ విషయం ఆ నివేదిక స్పష్టంగా చెప్పలేదు. 





ఈ ప్రశ్నలకు వివరణ అవసరం. మీరు దయతో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే 
కృతజ్ఞాల, ఈ రోజు రాత్రికి నేను ఢీల్లీ నుంచి బయలుదేరి బొంబాయి వెళుతున్నాను. 
జవాబు ఏదైనా రాసీ వక్షంలో దిగువ ఇచ్చిన బొంబాయి చిరునామాకు పంపగలరు, 


చరునామా : సెలూన్‌ నెం 27, 
సెంట్రల్‌ స్టేషన్‌, 
బిబి, ఆండ్‌ సీ. ఐ. రైల్వే 


H GEPON. 





20 
+ డాక్టర్‌ అంబేద్కర్‌కు లార్డ్‌ BOS లారెన్స్‌ 
(ఎల్‌/పి అండ్‌ జె/5/337 : పుటలు 371-2) 
28 మే 1946 
మె 22న కురు రాసిన లేఖ అందింది. కృతజ్ఞతలు. ఇటీవల gronda కొన్ని 
ఆంశాలను విపరించాల్సిందిగా మీరు కోరారు. 

భారతీయులు స్వతంత్ర భారతదేశానికి సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకుసందుకు 
తగిన యంత్రాంగాన్ని నెలకొల్బిడమే ఈ ప్రతినిధి బృందం ధ్యేయమని కుకు తెలిసే 
ఉంటుంది. ఈ ధ్యేయం కోసం పార్టీలన్నీ దగ్గరయ్యేలా ఒక phosas కల్పించడమే మా 
ప్రకటన అక్ష్యం. ఇది అందరి Garde పొందుతుందని భావిస్తున్నాం. అక్ష్య సాధనకు 
పనికొచ్చేలా వీలైనంత క్లుప్తంగా ఈ ప్రకటన చేశాము. తరువాత తలెత్తే ఇతర విషయాలను 
రాజ్యాంగ సభ నిర్దయిస్తుంది, 

20 వ పేరాలో పేర్కొన్న “మైనార్టీలు. అనే పదంలో షెడ్యూల్డు కులాలు కూడా కలిసి 
ఉంటాయన్నదే మా ఉద్దేశం. పైగా, రాజ్యాంగ సభ మాత్రమే సలహా సంఘాన్న ఏర్పాటు 
వేస్తుంది. అందువలన అందులో అందరికీ తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని ఆశిస్తున్నాం. 

రాజ్యాంగ సభలో జోక్యం చేసుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు. సలహా సంఘంలోని 
సభ్యులను రాజ్యాంగ సభ సభ్యులకు మాత్రమే పరిమితం చేయడం లెదు. ప్రకటనలో కూడా 
అటువంటీ వివరణ లేదు. . 

మీ ఇతర ప్రశ్నలకు తదుపరి ప్రకటనలో వివరణలున్నాయనుకుంటాను. శనివారం 
నాడు ప్రతినిధి బృందం ఈ ప్రకటన జారీచేసింది. దాని పతి ఒకటి అత చేస్తున్నాను. 

ఇటీవల మీరు అలెగ్జాండర్‌కు సంపీన లేఖకు : కృతజ్ఞతలు తెలియజచేయవలసీందిగా 
అయన నన్ను కోరారు. ఆయన కొంతకాలం పాటు ఢిల్లీలో ఉండరు. పర్యటనపై శ్రీలంక 
వెళ్చారు.తిరిగి రాగానే జవాబు ఇవ్వగలరు. 








జి arid ఆభ్‌ S30", నేంవ్రులుం: 2 వెం 399, ghey: 729 
aaa J99 + వెం. 376, # podar ada రికార్డులలో sodda. 





21 


* ఇల్‌ మార్షల్‌ విస్కాంట్‌ వావెల్‌కు 
రావు బహదూర్‌ శివరాజ్‌ 
(ఎల్‌/పీ అండ్‌ B/5/337: పుటలు 410-13) 
mo. 592/73/43 క్‌ జూన్‌, 1946 
అఖీల భారత షెడ్యూల్డు కులాల సమాఖ్య వర్కింగ్‌ కమిటీ సమావేశం 1946 జూన్‌ 
4 న బొంబాయిలో జరిగింది. భారత భవిష్యత్‌ రాజ్యాంగానికి సంబంధించి క్యాబినెట్‌ మిన్‌ 
వేసిన ప్రతిపాదనల వలన తలెత్తే పరిస్థితిని చర్చించేందుకు నా అధ్యక్షతన ఈ నమానేశం 
ఏర్పాటైంది. వర్కింగ్‌ sted చేసిన తీర్మానాన్ని క్యాబినెట్‌ మిషన్‌ పరిశీలనార్థం పంనవలసీందిగా 
కమిటీ నన్ను కోరింది. ఆ మేరకు తీర్మానం ప్రతిని జతచేస్తున్నాను. తీర్మానం 6 న పేరాలో 
చేసిన డిమాండ్‌కు సంబంధించి క్యాటినెట్‌ మిషన్‌ ఏమైనా చెప్పదంచుకుంటే కృతజ్ఞతలు. 
అర 454 కు జతపరిచిసది 
1946 జూన్‌ 4 న బొంబాయిలో జరిగిన 
eile భారత షెడ్యూల్డు కులాల సమాఖ్య 
వర్కింగ్‌ కమిటీ సమావేశపు తీర్మానం, 
he భారత షెడ్యూల్డు కులాల సమాఖ్య వర్కింగ్‌ కమిటీ ఈ కంది విషయాలను 
పరిశీలనలోకి తీసుకున్నది. (1) భారత రాజ్యాంగంపై క్యాబినెట్‌ మిషన్‌ జారీ Bhs మొదటి 
నివేదిక (2) ఆ నివేదికను వివరిస్తూ మిషన్‌ సభ్యులు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు (3) 
మిషన్‌ జారీచేసిన రెండవ నివేదిక (4) క్యాబినెట్‌ మిషన్‌కు గౌరవనీయులైన డాక్టర్‌ బి.అర్‌. 
అంబేద్కర్‌కు మధ్య నడిచిన ఉత్తర భత్యుత్తరాలు. క్యాబినెట్‌ మిషన్‌ నివేదిక అనేక అంశాలపై 











అధికార బదిలి 201 


ae 
వర్కింగ్‌ కమిటీ తన అభిప్రాయాలను చెప్పదలచుకున్నది. ప్రస్తుతానికి మాత్రం, రాజ్యాంగ 
నిర్మాణం విషయంలో షెడ్యూల్డు కులాలను ప్రభావితం చేసే అంశాల గురించి చర్చించేందుకు 
మాత్రము వర్కెంగ్‌ కమిటీ వరినుతమవుతున్నది. 

L ఐదువేల పదాలున్న ఆ ప్రకటనలో షెడ్యూల్డు కులాల గురించి కనీసం ఒక్కసారైనా 
ప్రస్తావించకపోవడాన్ని వర్కింగ్‌ కమిటీ తీవ్రమైన అవమానంగా భావిస్తున్నది, క్యాబినెట్‌ మిషన్‌ 
వారి ఆలోచనలు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవడమే కష్టంగా ఉంది. అస్పృశ్యుల ఉనికి, 
వారి అశక్తతలు, భారతదేశమంతటా సవర్ణ హిందువులు వారిని అడుగడుగునా అణచివేస్తున్న 
సంగతి క్యాబినెట్‌ మిషన్‌కు తెలియదనుకోవాలా? అస్పృశ్యులు భారత జాతీయ జీవనంలో 
ఒక ప్రత్యేక వర్గమని, హిందువులతో కలిపే చూడడానికి వీలు లేదని బ్రిటిష్‌ ప్రభుత్వం చేసిన 
ప్రకటనల గురించి క్యాబినెట్‌ మిషన్‌కి తెలియదనుకోవాలా? wary కులాల ఆమోదం లేని 
రాజ్యాంగాన్ని వారిపై రుద్దే ప్రసక్తి లేదంటూ Pela ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం క్యాబినెట్‌ 
మిషన్‌కు తెలియదనుకోవాలా? కేవలం ఏడాది క్రితం లార్డ్‌ వావెల్‌ ఎర్పాటు చేసిన DOT 
సదస్సులో సవర్ణ హిందువులలో కలపకుండా షెడ్యూల్డు కులాలకు విడిగా ప్రత్యేక ప్రాతినిధ్యం 
మిపన్‌ వారు షెడ్యూల్డు కులాలను విస్మరించడం ద్వారా బ్రిటిష్‌ జాతికే అపకీర్తిని, అప్రతిస్థనూ 
తెచ్చి పెట్టారని వర్కింగ్‌ కమిటీ భావిస్తున్నది. 

Brody కాబినెట్‌ మిషన్‌ వివిధ పత్రికలకిచ్చిన ఇంటర్వూ (లలో పేర్కొనడాన్ని వర్కింగ్‌ 
కమిటీ గమనించింది. అయితే ఇవి ప్రయోజన శూన్యమైన ప్రాతినిధ్యాలని, కేవలం భ్రమలు 
మాతమేననీ చెప్పక తప్పదు. మిషన్‌ రూపొందించిన ప్రణాళికలలో ప్రావిస్టియల్‌ చట్టసభల 
నుండి రాజ్యాంగ సభకు జరిగే ఎన్నికలకు. షెడ్యూల్డు కులాలకు ఒక్క సీటు కూడా రిజర్వు 
చేయలేదు. కానీ సిక్కులకు, ముస్లింలకు మాత్రం అటువంటీ సౌకర్యం కల్పించారు. రాజ్యాంగ 
సభకు నిర్ణీత సంఖ్యలో షెడ్యూల్డు కులాల ప్రతినిధులను ఎన్నుకోవాలన్న నియమం ఏదీ 
ప్రావిన్లియల్‌ చట్టనభిలకు నిర్దేశించలేదు. ఫలితంగా, రాజ్యాంగ సభలో ఏ ఒక్క పెడ్యూల్లు 
కులాల ప్రతినిధి కూడా లేకపోయే ఆవకాశం ఉంది. ఒకవేళ ఒకరెద్దరు రాజ్యాంగ సభిలో స్థానం 
సంపాదించుకోగలిగినప్పుటికీ వారంతా హేందువుల ఓట్లతో ఎన్నికై ఉంటారు గనుక షెడ్యూల్డు 
కులాల ప్రయోజనాలకు వారు ప్రాతినిధ్యం వహించలేరు. ఇక సలహా సంఘం విషయానికొస్తే 
ఆది రాజ్యాంగ సభ కంటే భిన్నంగా మూత్రం ఉండబోదు. కేవలం రాజ్యాంగ సభకు 











502 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 





4. క jog ENN 
కల్పించే ఎర్పాట్లు చేసినట్లు క్యాబినెట్‌ మిషన్‌ ఎలా నమ్ముతున్నదో వర్కింగ్‌ కమిటీకి ఎంతకూ 
ఆర్థం కావటం లేదు. బోలెడంత తిరుగులేని సాక్ష్యం చూపించి, ప్రాథమిక ఎన్నికలలో గెలిచిన 
వారే నిజమైన షెడ్యూల్డు కులాల ప్రతినిధులని చెప్పాం. ఆ ఎన్నికలలో wares కులాల వార 
మాత్రము ఓటు చేస్తారు గనుక ఆ ప్రాతిపదిక సరైనదని వివరించాం, te (ప్రానిస్టియల్‌ 
చట్టసభలలో ఉన్న షెడ్యూల్డు కులాల ప్రతినిధులు ప్రాథమిక ఎన్నికలలో అట్టడుగున ఉన్నారని 
అందరూ ఓటువేస్‌ దుష్ట వ్యవస్థ కారణంగా తుది ఎన్నికలలో వారంతా పైకి వచ్చారని 
తెలియెజెప్పాం. కేవలం సవర్ణ హిందువుల ఓట్ల Sod అలా జరిగిందనీ అందువలన 
eragabe చట్టసభిలోని షెడ్యూల్డు కులాల ప్రతినిధులు నిజమైన షెడ్యూల్డు కులాల 
ప్రతినిధుల కారు సవర్ణ హేందుపుల చేతుల్లో కీలుబొమ్మలు మాత్రమేననీ వివరించాం. రాజ్యాంగ 
సభిలోను, సలహా సంఘంలోనూ షెడ్యూల్డు కులాలకు రెట్టింపు ప్రాతినిధ్యం ఇస్తున్నామనే 
వాదనకు ఎమాత్రం పాంతన లేకుండా, ప్రజాభిప్రాయానికి తావులేకుండా, వేలెత్తి చూపడానికి 
వీలులేని పటిష్టమైన సాక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, షెడ్యూల్డు కులాల వారిని హీందువుల 
దయాదాక్షణ్యాలకు వదిలివెస మోసపూరిత చర్యకు క్యాబినెట్‌ మిషన్‌ ఒడిగట్టింది. క్యాబినెట్‌ 
మిషన్‌ హతువుకు గాని, నైతిక బాధ్యతకు గాని కట్టుబడలేదని వర్కింగ్‌ కమిటీ భావిస్తున్నది. 

5. మైనార్టీల సనుస్య పరిష్కరించడానికి మిషన్‌ చేపట్టిన పథకం మోసపూరితంగా ఉంది, 
ముస్తింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ముం కాని వారిని అణగదొక్కేందుకు ముస్లంలకు 
స్వేచ్చ నివ్వడం, హిందువులు ఎక్కువగా ఉన్న చోట షెడ్యూల్డు కులాలతో సహా హైందవేతర 
మైనార్టీలను అణగదొక్కడానికి అవకాశం కల్పించినట్టయింది. క్యాబినెట్‌ మిషన్‌ ఈ పథకాన్ని 
రూవాందించడంల్‌ ara: కులాల ప్రయోజనాలను పరిరక్షించడం కంటే ముస్లింలను 
రక్షించడానికే ఎక్కువ శ్రద్ధ చూపినట్టు తెలుస్తున్నది. రాజ్యాంగ సభకు అందుబాటులో 
ఉండకూడని విషయోలేమటో ఆ పథకం 15వ పేరాలో మిషన్‌ పేర్కొన్నది. హిందువుల 
అణచివేత నుండి కేవలం ముస్లింలను కాపాడడమే దాని ఉద్దేశం. నిజానికి ముస్తింల కంటే 
ఎక్కువగా బాందువుల గురించి భయపడుతున్నది war soy కులాలనారే. ప్రత్యేక 
నియోజకవర్గాలు, వ్రత్యేక పరిష్కార ఏర్పాట్ల ద్వారా మాత్రమే సరైన రక్షణ సాధ్యము; 
షెడ్యూలు కులాల వారు విన్నవిస్తూనే ఉన్నారు. ఈ కోరికలు, వాటిని stage సాక్ష్యాధారాలు 
క్యాబినెట్‌ మిషన్‌కే తెలుసు. హీందువుల ఆధిపత్యం నుండి ముస్తీంలకు స్వేచ్చ కల్పిస్తామని 
హామీ ఇచ్చిన విధంగానే అదే 15వ పేరాలో షెడ్యూల్డు కులాల వారి కోసం కూడా అటువంటి 
నియమం ఒకటే చేర్చి ఉండాల్సింది. పెడ్యూల్టు కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా 








ఆధికార బదిల్‌ 503 
చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలని హిందూ అధివత్యం నుండి నిముక్తి పొందడానికి ప్రత్యేక 
పరిష్కారాలకు వీలుగా చట్టపరమైన ఏర్పాట్లు చేయాలని రాజ్యాంగ సభలను విర్దేశించవచ్చు. 

6. షెడ్యూల్డు కులాలతో సహా మైనార్టీలకు రక్షణ కల్ళింపేందుకు తగిన ఏర్పాట్లు చేసిన 
తరువాతనే యునైటెడ్‌ కింగ్‌డమ్‌ భారత రాజ్యాంగ సభల మధ్య జరిగిన ఒప్పందాన్ని 
అనుమతిస్తామని క్యాబినెట్‌ మిషన్‌ తన రెండవ ప్రకటనలో * పేర్కొనడాన్ని వర్కింగ్‌ కమిటీ 
గమనించింది. ఈ విషయం 1942 నాటి dh ప్రతిపొదనలలోనే ఉన్నప్పటికీ, కాంగైస్‌ను 
శాంతపరపే తొందరలో క్యాబినెట్‌ దౌత్యవర్గం దీనిని మొదటి నివేదికలోని 22 వ క్లాజులో చేర్చే 
ధైర్యం చేయలేకపోయింది. మొత్తానికి Papiyo తన స్థానాన్ని gered Ste పట్ల 
వర్కింగ్‌ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ విధంగా Gels, ప్రజల పేరిట చెసిన వాగ్దానాలను 
నిలుపుకుని PIS వారి గౌరవాన్ని కాసాడినట్టయింది. మిషన్‌ పథకాన్ని ఈ దిగువ పెర్కొన్న 
అంశాలలో సవరించాల్సిందిగా వర్కింగ్‌ కమిటీ డీమాండ్‌ చేస్తున్నది. 

1. కింది peon 15 వ పేరాలో 8 క్లాజులుగా చేర్చాలి, 


(7) వ్రత్యేక నియోజకవర్గాల ద్వారా చట్టసభలలో ప్రాతినిధ్యం పొందేందుకు 
ware కులాల వారిక్‌ వాక్కు ఉండాలి, 


(8) పెడ్యూల్లు కులాల వారికి ప్రత్యేక సెటిల్మెంట్లు ఎర్పాటు చేసి బాధ్యత 
ప్రభుత్వ బాధ్యతగా చేసేలా రాజ్యాంగంలో ఒక నియమం ఉండాలి. 





సలహా సంఘ సభ్యులు కలసి మరి ఐదుగురు పెడ్యూల్డు కులాలకు చెందిన 
సలహా సంఘ సభ్యులను ఎన్నుకునే ఆవకాశం కల్పిస్తూ మొదటి నివేదికలోని 
20 వ bows సవరించాలి. 

7. క్యాబినెట్‌ మిషన్‌ వలన షెడ్యూల్డు కులాలకు జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దడం 


రుజువు చేసుకోవాలని వర్కింగ్‌ కమిటీ కోరుతున్నది. లేని పక్షంలో షెడ్యూల్డు కులాలనారు 





a04 డా॥ బాబాసాహెబ్‌ అంటీద్కర్‌ రవనలు = ప్రసంగాలు 





8. క్యాబినెట్‌ మిషన్‌ రూపొందించిన ప్రణాళిక చూసి షెడ్యూల్డు కులాల వారు ఎంత 
ఆందోళన చెందారో వర్కింగ్‌ కమిటీకి తెలుసు. కాంఛ్రైస్‌వారు వత్తిడి తెచ్చినా విధ్వంసానికి, 
దమనకాండకు పాల్పడినా, ఏ వనరులూ లేకుండానే కాంగ్రెస్‌పై ఒంటరి పోరాటం జరిసీన గత 
ఎన్నికల తరహాలోనీ షెడ్యూల్డు కులాల వారంతా దైర్య సాహసాలు హాల a కమిటీ 
కోరుతున్నది. శత్రువుల కుట్రలు ఎలాంటైనప్పుటి . సంఘీభావంతోనూ « 
మానవత్వం, ధర్మం విజయం సాధించి తీరుతాయి. 

9, సమర్థమైన ప్రత్యక్ష చర్యను ॥ నిర్ణయిందందుకు అందోళన కొనసాగించాల్సిన విధానాన్ని 
రూపాందించందుకు, ప్రత్యక్ష చర్య ప్రారంభించాల్సిన సమయాన్ని నిర్దేశించేందుకు వీలుగా ఒక 
కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసే e గున అప్పగించాలని వర్కింగ్‌ కమిటీ 
విర్దయించించి. 

10. నాల న నాల 
పట్టణాల్లోను, షెడ్యూల్డు కులాల వారిని దేశమంతటా నిరంకుశంగా errn 7, కొంతమంది 
మరణీంచడానిక్తీ గాయపడడానిక్తి సవర్ణ హందువులు కారకులు కావడం. 

(2) ASG హిందువులకు వత్తాసుగా నిలిచి, షెడ్యూల్డు కులాలకు చెందిన 
అమాయకులైన స్త్రీ, వురుషులను తిట్టడం, కొట్టడం, అరెస్టు చేయడం వంటివి Gites హిందూ 

(3) కాంగ్రెస్‌ పక్షపాతులుగా వ్యవహరిస్తూ షెడ్యూల్డు కులాల వారికి రేషన్‌ 
ఇవ్వడానికి నిరాకరించిన రేపనింగ్‌ అధికారుల చట్ట వ్యతిరేక చర్యలు. 

(4) అమాయికులైన స్త్రీ, పురుషులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఖండించాలనే 
విషయాన్ని విస్మరించి మౌనం వహించిన వార్తా పత్రికల కుట. 

(5) షెడ్యూల్డు కులాల నారి ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో 
ప్రొవిస్టియల్‌ ప్రభుత్వం చూపిన తీవ్ర నిర్లక్ష్యం. 
హిందువులకు అధికారం ఇవ్వడం ఎంత పనికిమాలిన పనో ఈ విధమైన ప్రవర్తన 
సెంచుకోకపోతే షెడ్యూల్డు వారు తమకు అందుబాటులో ఉన్న మార్గంలో తమను 
తాము రక్షించుకోవలసి వస్తుంది. 











22 
* డాక్టర్‌ అంబేద్కర్‌కు అట్లి 
పారిస్‌ 
1946, అగస్టు 1 
మీరు జులై 1 న రాసిన లేఖ, దానితో జతసరచిన పత్రాలు" జాగ్రత్తగా పరిశీలించాను. 
షెడ్యూల్డు కులాల పట్ల క్యాబినెట్‌ మిషన్‌, వైస్రాయ్‌ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని 
మీ అభిప్రాయాన్ని ఆంగీకరించలే కపోతున్నాను. 1945 సమా సదస్సులో అనుసరించిన 


+ 了 pripi ఆభ్‌ మెల్‌ నచట A నెం. TOS, ge 170-72 
@ 2. తడు crv sdg ల్‌ శ్రీ aards ఎత్తడం రానీ sode FOOD ie egee 
ఓక మొమోరాతడం, ఉవన్నానం ఇతర ఆంకాలను ఊతొచేనీ వంసాదు. Pend నాడు ఆటీ వందన బకీత్రాందు Puavo 





వెలువెలే ఉంటాను. షెడ్యూచ్చు sere వొళ్ళు కొసమే వోదాడుతున్నాలు. చీట్‌ goie వాడు న్వాయిం Dawes భావన 
ఇంకా నాలో Far ఇంది = oE 
(tide af 10/50; ఎన్‌ ఎన్‌, 81-3, ogl erm యూనివర్సల్‌ seme, ofl) 


506 డా॥ eran) అంటీచ్యర్‌ రచనలు - ప్రసంగాలు 





విధానాన్ని మార్చుకోవడానికి కారణం గత వసంత బుతువులో జరిగిన ప్రావిన్గియల్‌ 
చట్టసభల ఎన్నికల ఫలితాలేనని భావిస్తున్నాను. మిషన్‌ ఆ ఫలితాలను చాలా జాగ్రత్తగా 
పరిశీలించింది. స్వయంగా నేను కూడా పరిశీలించాను. ప్రస్తుత ఎన్నికల విధానంలో 
SOUT స్‌నఎ వ్యతిరేకి On Ire కంలాల వారికే న్యాయాం జర గదనే రదంకొం 
ఆధారాలున్నాయన్న వాదన సటటే. అయితే (ప్రాథమిక ఎన్నికలలో * మి ఫెడరేషన్‌ అభ్యర్థుల 
ఫలితాలు మాత్రం అ సంగతి నిరూపించడం లేదు, ఆ విషయంలోకి వివరంగా వెళ్లడం లేదు 
గాని షెడ్యూల్డు కులాలకు రిజర్వు చేసిన 151 సీట్లలో 43 సీట్లకు మూత్రవేం ఎన్నికలు 
జరిగాయి. ఈ 43 ప్రాథమిక ఎన్నికలలో షెడ్యూల్డు కులాల సమాఖ్య 22 స్థానాల్లో పోటీ 
సి 13 స్థానాల్లో మాత్రమే అభ్రష్థానం పొందింది. 





ను లీఖల్‌ మిరు మూడు నిర్దిష్టమైన అభ్యర్థనలు చేశారు. మొదటి అభ్యర్థన 
విషయానికొస్తే మే 16, మే 25 వ తేదీలలో క్యాబినెట్‌ మిషన్‌ చేసిన ప్రకటనలకు పూర్తిగా 
Exe రాజ్యాంగ సభకు పూర్త స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఇన్వాలన Geto ప్రభుత్వం 
భావిస్తున్నది. మూ వరకు మేము మాత్రం Dare: కులాలను ముఖ్యమైన మైనార్టీగా 
సరిగణిస్తున్నాము. మైనార్టీ సలహా సంఘంలో కూడా ప్రాతినిధ్యం ఉండాలన్నదే మౌ 
అభిప్రాయం. ఆయితే మీరు కోరిన ప్రకటన కేవలం షెడ్యూల్డు కులాలకు మాత్రమే పరిమితం 
కావడం కుదరదు. సలహా సంఘంలో మైనార్టీలుగా చేర్చదలచుకున్న అన్ని శక్తుల గురించీ ఆ 
ప్రకటనలో పేర్కొనవలసే ఉంది. అది కేవలం బ్రిటిష్‌ ప్రభుత్వపు అభిప్రాయ వ్యక్తీకరణే 
ఆయినప్పటిక్తీ రాజ్యాంగ్‌ సభ స్వాతంత్యంలో జో కం చేసుకోనే ప్రయత్నంగా ego 
చేసుకునే అనకాశం ఉంది. ఆది తీవ్రమై, వ్యతిరేకతకు దారితీయవచ్చు. ఇటువంటి 
పరిస్థితులలో అటువంటి ప్రకటన షెడ్యూల్డు కులాల సమస్యకు ఏ ప్రయోజనమైనా 
చేకూరుస్తుందన్న నమ్మకం నాకు కలగడం లేదు. 


ne నంత ననకకకకాకా నాకా 
foment ag "చ రాసిన discs ఇలా రాశారు. Suey Oe ఎలిలాలు ఇది = ట్రాతలెదశంలో gc 

ae eo alas వ్యాన్‌ అబ్బడ్తులు suscep TAS dnd, egge ect ఎండీపాయునట్టూ epost 
ead 0) syle Sand లుల 209 Sore షడ్యుజ్తు Sore TOO exyepea sie వహించిన 

Eko aroari ci bed, 

(2) పౌర్పాబొమత్చం వదులుకొలు ఒప్పందంలో joto Shocks sofet ముందు pasa వాంచన ele 

ak: ర crac మెడ yey ered soler చూనీ వాడు మెజార్టీ వర్గాల నుంచి స్వేచ్చుతా ౨ భయం dace 






(3) ijona ప్రభుత్వంలో Lang వరాల దైతర్‌భులు ach ఉండాలి. వాదిని er 


చోటే gibis ఎక్‌ తై 
| apie cigra చం arb నడుపాయాలము Shamed చనం sieb aa డాం అందాల 
Agora ఆయన రెండో eggi guud ఈ areth sady లీడవోలుంది. ogre ag gey కుదొలు వాలు ధో 
కుకా Pao ied స్వేచ్చగా aan. అట్లీ 5 మోద్చినాడు dis asad” ఈ మాటలు ఉవయోరేంచాడుి 
జ్‌ pori. 


అధికార బదిలి | 507 





ఇక మీ రెండో అభ్యర్థన గురించి - మార్చి 15న కామన్స్‌ సభలో నేను చేసిన 
ప్రసంగంలో మీరు నాకు ఆపాదించిన మాటలు లేనే లేవు. నేను అన్నది ఇది “మైనార్టీల 
హక్కుల సంగతి మాకు బాగా గుర్తున్నది. మైనార్టీలు నిర్భయంగా జీనించగలగాలి.” బ్రిటిష్‌, 
వ్రభుత్వ అభిప్రాయం కూడా ఇదేనన్న సంగతి మే 25 నాటి క్యాబినెట్‌ మిషన్‌ ప్రకటన 4 వ 
పేరాలో స్పష్టనువుతున్నది. ఆ పేరాలో చెప్పన దానికంటే వివరంగా ఈ దశలో మరే ఇతర 
ప్రకటననైనా చేయడం బ్రిటీష్‌ ప్రభుత్వానికి విజ్ఞత కాదనే నేను అనుకుంటున్నాను. 

తాత్కాలిక ప్రభుత్వంలో షెడ్యూల్డు కులాల సమాఖ్య నామినేట్‌ చేసిన ప్రతినిధులు 
కనీసం ఇద్దరు ఉండాలనేది మీ చివరి egga. ఆది సాధ్యవువుతుందనే ఆశ 

మీరు రాజ్యాంగ సభకు ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, 





EET 


23 
* అటిీకి డాక్షర్‌ అంబేద్కర్‌ లేఖ 
(ఎల్‌/పి ఆండ్‌ 2/10/50 : ఎఫ్‌ 55) 


“రాజగృహ” 
దాదర్‌, బోంబాయి- 14 
1946 అగస్టు 12 

ప్రేయమైన అట్లీ, 

L 1946 ఆగస్టు 1 నాటే మీ లేఖ అందింది. ధన్యవాదాలు, జులై 1న నేను రాసీన 
లేఖకు జదాబు రాసేందుకు మీకు సమయం దొరుకుతుందని నేను ఊహించలేచు. మీరు 
వీలు చూసుకుని నేను లేవనెత్తిన అంశాలపై మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు 
కృతజ్ఞుల్లో, 

2. బ్రిటిష్‌ ప్రభుత్వం 1945 bar సదస్సులో అనుసరించిన విధానాన్ని వునరీక్షణ చేసే 
విషయంలో షెడ్యూల్డు కులాల వారిని పరిగణించడంలో మిషన్‌ చేపట్టిన పద్ధతిలోనూ మీ 

ఒసమర్థనను నేను ఆఅంీకరించలేను. షెడ్యూల్డు కులాల వారిలో ఎక్కువమంది కాంగ్రెస్‌ వెంట 
ఉన్నట్లు కామన్స్‌ సభలో అలెగ్జాండర్‌ చేసిన ప్రకటన భయంకరమైనదీ, సత్యదూరమైనదీ అని 
ప్పక తప్పుదు. ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం కాదు. భారతదేశంలోని ప్రతి 
ంగేయుడూ ఇదే. అభిప్రాయంతో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండులో ఉన్న సర్‌ ఎడ్వర్డ్‌ 
ఐథాల్‌ను మీరు సంప్రదిస్తే ఆయన నన్ను తప్పుకుండా సమర్ధిస్తారు. 


la. ప్రాథమిక ఎన్నికలలో సమాఖ్య సాధించిన ఫలితాలపై మీరిచ్చిన విశ్లేషణ విషయానికొస్తే 
కు పరిస్థితిని అపార్థం చేసుకున్నారని మాత్రం చెప్పగలను, వాస్తవాల ప్రాధాన్యం గాని, 


ii n „PoS ఆభ్‌ ad", ani ee ee LERN Was 221-23 









అధారబరిలి -一 
ఎన్నికల విధానంగాని తెలియని బయటి వారు సరైన వరణ ఛేకుండా అర్థం చేసుకోలేరు. 
కాంగైస్‌వారు తమ వాదన వినిపించినవుడు దౌత్యవర్గం (మిషన్‌) నన్ను పిలిచి నా వివరణ 
తెలుసుకొని ఉండవలసిందన్నదే నా ఆరోపణ. న్యాయంగా ఆ వని చేయవళసినప్పటికీ 
(మిషన్‌) పట్టించుకోలేదు. నేను వారికి సంతృప్తికరమైన సమాధానం ఇచ్చి ఉండకపోతే 
వారు ఇలాంటి నిర్ణయానికి రావడంలో న్యాయం ఉండేది. మిషన్‌కి తప్పుడు సమాచారం 
అందించనడానికి బెంగాల్‌ నుండి నేను ఎన్నిక కావడమే నిదర్శనం. నా పలుకుబడి 
బొంబాయికి, మధ్య పరగణాలకు మాత్రమే పరిమితమైనట్లు కాము సభలో క్యాబినెట్‌ 
మివన్‌ చెప్పింది. మరి నేను బెంగాల్‌ నుండి ఎలా ఎన్నికయ్యాను? నా ఎన్నికకు సంబంధించి 
మీకు మూడు వాస్తవాలు తెలియజీయాలనుకుంటున్నాను. మొదటిది - చేను అషామాపీగా 
నెగ్గుకు వచ్చిన వాడిని కాదు. కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత స్థాయికి చెందిన బెంగాలీ 
నాయకుడు శరత్‌ చంద్రబోస్‌ వంటి వాడిని సైతం ఓడించి సమున్నత స్తాయిలో 
నిలివినవాడిని. ఇక రెండో విషయమేమిటంటే, బెంగాల్‌ లోని షెడ్యూల్డు కులాల వారితో నాకు 
ఎలాంటి కులపరమైన సంబంధాలు లేవు. నా కులం వేరు, వాళ్ళ Hee వేరు. నిజానికీ 
మాకులం వారెవ్వరూ బెంగాల్‌లో లేరు. అయినప్పటికీ బెంగాలీ షెడ్యూల్డు కులాల వారు నాకు 
ఎంతగా నుద్దతు నిచ్చారంటే నేను మొదటిస్థానం పొందగలిగాను. ఇక మూడో సంగతి 
బెంగాల్‌లోని పెడ్యూల్తు కులాల వారు SOPH టిక్కెట్‌పై గెలిచినప్పటికీ నాకు ఓటు వేశారు. 
తమ పార్టీ వారికే ఓటు వేయాలన్న పార్టీ నిబంధనను సైతం వారు అతిళ్రమించారు. మర 
నాకు బెంగాల్‌లో పలుకుబడి లేదంటారా? క్యాబినెట్‌ మిషన్‌ నిర్ణయాలలో నిజాయితీ చూపితే 
Sink సభలో వెల్లడించిన ఆ తప్పుడు అభిప్రాయాన్ని మార్చుకొని తను అభిప్రాయాన్ని 
పునస్పమీక్షించాలి. సమాఖ్యకు సరైన గుర్తింపు sary. 

4, మైనార్టీల సలహా సంఘంలో షెడ్యూల్డు కులాలనం ఓక ముఖ్యమైన మైనాల్టీగా 
పరిగణీస్తామనే బ్రిటిష్‌ మంత్రివర్గ హామీ సంతోషదాయకం. అయితే క్యాదినెట్‌ మిషన్‌ 
ప్రకటన చేస్తే తప్ప ఈ అభిప్రాయానికి నిలువ ఉండదు. చర్చలు నిఫలం కావడానికి 
ముందు rogi తరపున మౌలానా అబ్బుల్‌ కలామ్‌ ఆజాద్‌ pabi రాసిన లేఖ dyi; 
నేను ఈ విధంగా ఆనవరిసీ వస్తున్నది. ఆ లేఖలో అయన షెడ్యూల్డు కులాలు మైనార్టీలు 
కాదని సవాలు చేశారు. ఈ రకమైన అభిప్రాయాన్ని మంత్రివర్గం సకాలంలో సరిదిద్దకపోతే 
సలహా సంఘంలో షెడ్యూల్డు కులాల వారి స్థానం గురిం ఆలోచించకపోవచ్చు. అప్పుడు 
సలహా సంఘం అంతా కాంగ్రెస్‌ వారితో నిండిపోతుంది. అప్పుడు మైనార్జిలుగా కాకుండా 
హిందువులలోనే ఒక సామాజిక వర్గంగా వారు కిందికి తోసివేయబడే అవకాశం ఉంది. 
ఇటీవల గాంధీ చేసిన ప్రకటన దృష్ట్యా ఆ BOYS తప్పదని అనిపిస్తున్నది. షెడ్యూల్డు 


310 డా॥ బాబాసాహెబ్‌ అంటీద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కులాలకు చెయూతనిచ్చెందుకు బ్రిటీష్‌ వ్రభుత్వం తిరస్కరించడంతో, తాను షెడ్యూల్డు 
కులాల వారితో ఏమైనా చేయవచ్చునని mod భావిస్తున్నారు. 

5. ఈ, పరిస్టితులలో మీరు ఈ నిపయోన్ని వంరోవూరు పరిశీలించి, bareo 
కులాలను ముఖ్యమైన మైనార్టీలుగా పేర్కొంటూ ఒక ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాను. 
దీని వలన నూతన రాజ్యాంగంలో bare: కులాల భవిష్యత్తుకు జరగబోయే ప్రమాదం 
మీరు ఎలాంటి ఆశలు కక్చించకసోవడం దురదృష్టకరం. ఇలా ఎందుకు నిరాకరిస్తున్నారో 
తెలియదు. సంఖ్యాపరంగా చూసినా 1945 సిమ్లా సదస్సు హామీల దృష్ట్యా చూసినా 
సిక్కులు తదితర చిన్న మైనార్టీల కంటే షెడ్యూల్డు కులాల వారినీ బాగా చూసుకోవాలి. నేను 
చేస్తున్న వాదనకు తగిన ఆధారాలు స్పష్టం చేశానని భావిస్తున్నాను. 

అభినందనలతో...... 





భవదీయుడు 
బి. ఆర్‌, అంబేద్కర్‌ 


* అట్టికి లార్డ్‌ DOE -లారెన్స్‌ లేఖ 
(ఎల్‌/పి అండ్‌ 8/10/50: ఎఫ్‌ 38-40) 
భారత కార్యాలయం 
3 సెప్టెంబర్‌ 1946 
ప్రభుత్వ కార్యదర్శి లేఖ / క్రమ సంఖ్య | నెం. 48/46 
ప్రధానమంత్రి గారూ, 
ఆగస్టు 12 నాడు అంబీద్కర్‌ మీకు రాసిన లేఖపై నా అభిప్రాయాలు అడిగారు. 

2. ఆయన రాసిన రెండవ పేరాలో ఎన్నికల ఫలితాలపై Jap ఉంది. అణచివేతకు 
గురయ్యే వర్గాల ఎన్నికలకు సంబంధించిన నా మెమోరాండం నా వ్యక్తిగత (పర్సనల్‌) కార్యదర్శి 
ద్వారా జులై 26 న మీకు పంసాను." ఆంటీద్కర్‌ రాసీన అంతకు ముందటి లేఖకు సమాధానం 
ముసాయిదాను కూడా దానితోపాటు సంపాను. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రాథమిక ఎన్నికల్లో 
జంబేద్కర్‌ సంస్థ కంటే కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ ఓట్లు odoron. స్వతంత్ర అభ్యర్థులకు 
ఎక్కువ ఓట్లు వచ్చాయి. వాళ్ళు అంబేద్కర్‌ మద్దతుదారులు కావచ్చు, కాకపోవచ్చు. 
ఇదిలా ఉంచితే, మూడింట రెండునంతుల సీట్లను కాంతైస్‌ పోటీ లేకుండా గెలుచుకున్నది. 
అయితే ఈ సంఖ్యల ఆధారంగా al ఒక్‌ నిర్ణయానికి రావడం సాధ్యం — కాని 
re, es ప్రకటన పూర్తిగా ఏకపక్షంగా పు 

3. ఇక అంబేద్కర్‌ లేఖలో మూడో పేరా విషయానికొస్తే ఆయన పలుకుబడి కేనలం 
బొంబాయి, మధ్య పరగణాలకు మాత్రమే పరిమెతమైనట్లు చెప్పింది కామన్స్‌ సభలో కాదు. 
* “ది preheat exp వన్‌! logue: & నెం వలి DH dll- 2 l 


@ నెం 142 
+ of wed of O50 ఎర్‌ 5 563-9 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


జ్య మండలి అధ్యక్షుని ఉపన్యాసాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అందులో ఉపయోగించిన 
లు ఇవి. “డాక్టర్‌ అంటేద్కర్‌ సంస్థ ప్రధానంగా బొంబాయి, మధ్య పరగణాలలో కేంద్రీ 
o కాపడం నలన దానికి స్థానిక స్వభావం ఎక్కువ (కాంగ్రెస్‌ కంటే) ఉన్నట్లు కనిపిస్తున్నది”, 
జ్యాంగ సభకు బెంగాల్‌లో జరిగిన ఎన్నికలు గురించి కూడా తెలుసుకున్నాను. దామాషా 
"తినిధ్యం పద్దతిలో ఎన్నికలు జరిగాయి. అంబేద్కర్‌కు ఐదు తొలి ప్రాధాన్యవు ఓట్లు వచ్చాయి. 
కత్‌ చంద్రబోస్‌కు కూడా ఐదు తొలి ప్రాధాన్యపు ఓట్లు వచ్చాయి. బెంగాల్‌లో ఎన్నికకు కోటా 
ఓట్లు మాత్రమే. సహజంగానే కాంగైస్‌ తము అభ్యర్థులందరికీ నాలుగేసి ప్రాధాన్యపు 

| | లభించేలా ఏర్పాట్లు వ్‌సుకుంది. నిజానికీ దామాషా పద్ధతి ఎన్నికలలో అగ్రభాగాన నిలపడం 
"అనే న పాచి అర్థ లేదు. బెంగాల్‌లో అణచివేతకు గురయ్యే వర్గాలలో అంటేద్కర్‌కు పలుకుబడి 
ఉన్సదనే సంగతిని ఎవరూ కాదనరు. బెంగాల్‌ శాసనసభలో 25 మంది షెడ్యూల్డు కులాల 

 భ్యులున్నారు. వారిలో నలుగురు స్వతంత్ర పద్యం నగా ల రం అంటీద్కర్‌ అభ్యర్థి. 

కు ఓటు వేశారో, లేక ఆంగ్లో ఇండియన్‌ 














4. నాలుగో పేరా విషయానికే wi సలహా సంఘంలో ప్రాతినిధ్యం పొందేలా 3 హాల 
కులాలను మైనార్తీలుగా పరిగణిస్తూ బహిరంగ ప్రకటన చేయడం సాధ్యం కాదని అభిప్రాయ 
పడుతున్నాను. ప్రత్యేక రాజకీయ ప్రాతినిధ్యం కోసం వారిని కాంగ్రెస్‌ వారు మైనార్జీలుగా 
పరిగణించడం లేదన్నది నిజమే. మనం మాత్రం పరిగణిస్తూనే ఉన్నాం. కానీ మైనార్టీలు సలహా 
సంఘంలో అంబేద్కర్‌ సంస్థకు ప్రాతినిధ్యం కల్పించే స్థితిలో మాత్రం మనం లేము. 

| క. ఆంటీద్కర్‌ కు సమాధానం పంపాల్సిన అవసరం లేదన అనుకుంటున్నాను. సమాధానం 

ఇవ్వటం వుర్యాదగా ఉంటుందని భావించే పక్షంలో చిన్న వఎసాయిడాోో జతపరచి 
పంపుతున్నాను. మీరు చూడదలచుకుంటే చూసేందుకు వీలుగా ఫస్ట్‌ లార్డ్‌ (అలెగ్జాండర్‌) కామన్స్‌ 

5లో చేసిన ప్రసంగం, వాణీజ్యమండలి అధ్యక్షుని ప్రసంగంలోని భాగాలు జత చేస్తున్నాను." 





T 





— ae 


25 
+ అట్లీకి OF పెథిక్‌ -లారెన్స్‌ లేఖ 


(ఎల్‌/పి అండ్‌ 2/10/50 : ఎఫ్‌, ఎఫ్‌, 28-32) 
Oo కార్యాలయం 
9 సెప్టెంబర్‌ 1946 
ప్రభుత్వ కార్యదర్శి లేఖ / క్రమ సంఖ్య / నెం, 51/46 
ప్రధాననుంత్రి గారూ, 


రాజ్యాంగ సభ సలహా సంఘంలో షెడ్యూల్డు కులాలకు ప్రాతినిధ్యం కల్పించే విషయమై 
మీరు సెప్టెంబర్‌ తన నేం, ఎద. 296/46 వ్యక్తిగత వివరణ లేఖ రాశారు. 

2. సలహా సంఘంలో షెడ్యూల్డు కులాలకు ప్రాతినిధ్యం తప్పక కల్పించాలన్నదే దౌత్యవర్గ 
అభిప్రాయం. ఈ ఎషయోబ్ని భారతదేశంలోనే నేనం అంబేద్కర్‌కు లేఖ ద ద్వారా 
. తెలియచేశాను. ఆగస్టు 1న sede, be, రాసీన dp మూడవ పేరాలో మీరు కూడా ఆ 
విషయమే వివరించారు." బ్రిటీష్‌ ప్రభుత్వం షెడ్యూల్డు కులాలను ఒక ముఖ్యమైన మైనార్తీగా 
గుర్తించిందనీ, మైనార్టీల సలహా సంఘంలో వారికి ప్రాతినిధ్యం ఉంటుందనీ, అయితే ఈ 
మేరకు బహిరంగ ప్రకటన చేయడం సాధ్యం కాదనీ చెప్పారు. బహిరంగ ప్రకటన చేసే 
పక్షంలో ఆ ప్రకటన - 

(ఎ) భారత వ్రభుత్వం సలహా సంఘంలో మైనార్టీలుగా చేర్చాలనుకున్న ఇతర 
వర్గాల పేర్లన్ని ఈ సందర్భంగా స్పష్టం చేయాల్సి ఉంటుంది. 
* “దె ఒర్టనల్‌ ఆఫ్‌ చర్‌ dager: డి Bo zee సైటులు 466-68 
@ నెం 253, "erp అన్‌ SIO నెంబర! 
గ do. 9 so? [ire 502) 
+ నెం JOS. నంత Goe 509) 








514 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





(బీ) రాజ్యాంగ సభ స్వేచ్చగా పనిచేయనివ్వకుండా జోక్యం చేసుకుంటున్నట్లుగా 
అపార్జాలకు దారితీయవచ్చు. 

3, మొత్తానికి పరిస్టితి ఏమిటంటే సలహా సంఘంలో ఎవరెవరు ఉండాలనే విషయాన్ని 
రాజ్యాంగ సభ నిర్ణయానికే వదిలివేశాం కనుక ఇప్పుడు మనం సూచించలేం. జులై 18 న 
వాణీజ్య మండలి అధ్యక్షుని ఉపన్యాసంలో స్పష్టంగా చెప్పినదే గనుక సభను తప్పుదారి 
పట్టించామని మనల్ని నిందించే అవకాశమే లేదు. ఆ ఉవన్యాసంలోని సంబంధిత భాగాన్ని 
సెప్టెంబర్‌ 3 నాటీ లేఖలో జతపరచాను.' 


4. ప్రత్యేక రాజకీయ (ప్రాతినిధ్యం కోసం షెడ్యూల్డు కులాలను మైనార్జీలుగా 
పరిగణీంచాలా, లేక హీందువ్పులతోనే కలసాలా అనే వివాదానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 
హించువులతోపాటే కలిసీ ఉండాలనే ఆభిప్రాయోన్ని ప్రచారం చేయడంలో గాంధీ తన 
జీవితంలో ఎక్కువ భాగం వెచ్చించారు. షెడ్యూల్డు కులాల వారిని ప్రత్యేక రాజకీయ 
ప్రాతినిధ్యం విషయంలో మైనార్టీగా గుర్తించడానికి rofa వ్యతరేకమని సెప్టెంబర్‌ 3 నాటి 
నా లేఖలో 7 వ పేరాలో చెప్పాను. ద్రత్యేకంగా జూన్‌ 25 నాటే లేఖలో * వైస్రాయ్‌కీ అజాద్‌ 
రాపీన అంశాలే అప్పటీ నా మనస్సులో ఉన్నాయి. (మే 16 నాటీ మన ప్రకటన వెలువడిన 
కొద్ది వారాలకు ఆ లేఖ రాశారు). ఆంటీద్కర్‌ వాకు రాసిన రెండు లేఖలలోను ఆ 
విషయోన్ని ప్రస్తావించారు. Were) కులాల వారిని మైనార్టీలుగా పరిగణించాలన్న 
అభిప్రాయం పట్ల కాంగ్రెస్‌ ఆక్షేపణ తెలిపిందని, వారిని mod? సమాజంలో ఆనీభాజ్య 
శక్తీగానే గుర్తించిందని అజాద్‌ తన లేఖలో పేర్కొన్నారు. (ఇఎమ్‌డి 6861 వుట 23 రెండో 


జ్‌ 


పరా). 





తాత్కాలిక ప్రభుత్వంలో మైనార్టీల ప్రతినిధులకు కేటాయించిన సీట్లలో ఖాళీలు gh 
చేసే విషయంలో ప్రధాన నక్షాలను సం్రదిస్తానుని జిన్నాకు వైస్రాయ్‌ ఇచ్చిన హామీని దృష్టిలో 
ఉంచుకుని ఈ ప్రకటన చేసినట్లుంది.* షెడ్యూల్డు కులాల వారిని తవు బాధ్యతగా 
స్వీకరించడం, వారికీ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ముస్లింలీగ్‌ మాటకు విలువ 
ఉండడాన్ని వ్యతిరేకించడం కాంగ్రెస్‌ విషయంలో అసహజమేమి కాదు. 





I “o gripe eS So నింప్టైతుం = తి నెం IO ghey, 515 
2“ Oarnhod af వెదర్‌” dogue. 7 da. 003 

౩ “చి enis ఆఫ్‌ మల్‌ నం 105, 142 అకు తానీన ఆభోట్టైనికలు 
శీ టి టూర్స్‌వెద్‌ ఆఫ్‌ వర్‌" Gage 7 de. S77 


అధికార బదిలీ 515 





5. సలహా సంఘంలో hare కులాల ప్రతినిధులను GAS సంఖ్యలో చేర్చడం 
కాంగైస్‌కు నచ్చదని చెప్పడానికి తగిన కారణాలేనీ కనిపించడంలేదు. వాళ్లకు కావలసిందల్లా 
ఇంటా బయటా విమర్శల నుండి తప్పీంచుకోవడమే. పార్టీలోని కార్యకర్తల అభిమానాన్ని 
చూరగొనడం, లేదా కనీసం సమాధాన పరచడం వారికి చాలా ముఖ్యం. వీలైనంత మంది 
పెడ్యూల్లు కులాల వారిని ముస్టింలీగ్‌వైపు వెళ్ళనివ్వకుండా తమవైపు ఉంచుకోవడం పట్ల 
కాంగైస్‌కు అసక్తి మెండుగా ఉంది. ఈ Heo’ సంఘం అటు పౌరుల వాక్కులు, ఇటు 
మైనార్టీల హక్కులు చర్చిస్తుంది గనుక షెడ్యూల్డు కులాల ప్రతినిధులను చేర్చడవునే 
విషయంలో వారు మైనార్టీలు అవునా కాదా అనే ప్రశ్న ప్రభావం చూపనవసరం లేదు. పైగా, 
డాక్టర్‌ అంటేద్కర్‌ గాని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ఎ పెడ్యూల్లు కులం సభ్యుడు గాని ఈ 
కమిటీలో స్థానం గ్యారంటీ కూడా లీదు. 


6. మే 16 న మిషన్‌ చేసిన ప్రకటన 20 వ పేరా సూచిస్తున్న అర్థంలో షెడ్యూల్డు కులాల 
వారిని మైనార్టీలుగా పరిగణిస్తున్నట్లు మనం బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం లేదనె 
ఇప్పటికీ నేను భావిస్తున్నాను. ఒకవేళ అలా చేస్తే గాంధీతో వివాదం తలెత్తవచ్చు. పెడ్యూల్ల్డు 
కులాల వారు మైనార్టీలు కాదనీ, అయినప్పటికీ కమిటీలో చేర్వాలనీ చెప్పేనా, దానివలన 
ఆంగ్లో ఇండియన్లు, ఇతరులు ఆటువంటి so వెళిబముచ్చవచ్చు. పైగా దానిని రాజ్యాంగ 
జాగ్రత్త పడుతున్నది. మనం ద్రకటన చేసినంత మాత్రాన కాంగ్రెస్‌ వారు షెడ్యూల్డు కులాలకు 
మామూలుగా ఇచ్చే దానికంటే అదనంగా సలహా సంఘంలో మంచి ఆదరణ ఇస్తారనే 
నమ్మకం లేదు. అంతేకాదు, ఇందులో మనం 'పెడ్యూల్డు కులాలు" అనీ మాత్రమే ప్రస్తావిస్తాం 
తప్పు కాంగ్రెస్‌కు అనుకూరినూ ప్రతికూంమా అనే సంగతి పట్టించుకోను, కసుక ఇది డాక్టర్‌ 
అంబేద్కర్‌కు కూడా పెద్ద ప్రయోజనమేమీ కల్పించదు." 





పెథిక్‌ - లారెన్స్‌ 








నివేదికలు 
] 
Pelee oe కులాల (అస్న్రృశ్యల)ను 
ప్రభావితం చేసే మేరకు 


భారత రాజ్యాంగ బూర్చుల గురించి 
క్యాబినెట్‌ మిషన్‌ చెసిన 
ప్రతిపాదనలపై విమర్శ 
-gy బిఆర్‌, wot. 


* భారత జాతీయ కాంగ్రెస్‌ భారతదేశంలోని WER 
కులాల (అస్ఫృశ్యుల)కు ప్రాతినిధ్యం వబాస్తున్నదా? 


భారతదేశంలో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు లేబర్‌ ప్రభుత్వం 
ఈ ఏడాది ప్రారంభంలో పంపిన క్యాబినెట్‌ దౌత్యవర్గం (క్యాబినెట్‌ మిషన్‌) రాజ్యాంగ నభ 
ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఒక పథకాన్ని సిద్దం చేసింది. ప్రావిస్టియల్‌ చట్ట సభలు 
ఏక బదలాయింపు ఓటు చ్వారా ఎన్నుకున్న ప్రతినిధులు ఈ రాజ్యాంగ సభలో సభ్యులుగా 
ఉంటారు. రాజ్యాంగ సభలో ఉండే సభ్యులను దౌత్యవర్గం మూడు agen విభజించింది. 
(1) ముస్టీంలు (2) సిక్కులు (3) సాధారణ సభ్యులు - ఈ మూడు వర్షాల సీట్ల కోటాను 
సరీకరెంచింది. ప్రతివర్గానికి ప్రత్యేకంగా ఓటర్లు ఉంటారు. రాజ్యాంగ సభకు ముస్లిం ప్రతినధులను 
pagad చట్టసభలోని ముస్లిం సభ్యులు ఎన్నుకుంటారు. అదేవిధంగా సీక్కు ప్రతినిధులను 
సిక్కు సభ్యులు ఎన్నుకుంటారు, సాధారణ సభ్యులను మిగిలిన అందరూ ఎన్నుకుంటారు. 
సాధారణ సభ్యులలో (1) హిందువులు (2) షెడ్యూల్డు కులాలు (3) భారత క్రైస్తవులు (4) 





తమను హీందువులతోబాటు ఒకేగాటన కట్టడం పట్ల భారతదేశంలోని wer ey 
కులాలవారు దిగ్రాంతి చెందారు. షెడ్యూల్డు కులాల వారిం భారతే జాతీయ జీవనంలో ప్రత్యేక 
శక్తిగా గుర్తించినట్లూ, వారికి ఇష్టంలేని రాజ్యాంగాన్ని వారిపై రుద్దే ప్రసక్తి లేనట్లూ బ్రిటిష్‌ ప్రభుత్వం 
అనేకమార్లు ప్రకటించింది. ముస్లింలను, సీక్కులను Gass శక్తులుగా గుర్తించిన క్యాటింట 
దౌత్యవర్గం WETE కులాలకు ఆడే ప్రతిపత్తి కల్పించడానికి ఎందుకు తిరస్కరించింది? 


క్యాబినెట్‌ దొత్యవర్గం ప్రతిపాదనలపై జూలై 18 న పార్లమెంటులో జరిగిన చర్చలో ఈ 











320) డా॥ బాబానాహెటి అచిబెద్కరి Gone = ప్రసంగాలు 


విమర్శకు సమాధానం చెబుతూ సర్‌ స్టాఫర్ట్‌ Shy, అలెగ్జాండర్‌, లార్జ్‌ పెథిక్‌ - లారెన్స్‌ తమను 
తాము సమర్జించుకున్నారు. వారి వాదం రెండు రకాలుగా ఉంది. 

1. గత ఫేబ్రవరిలో జరిగిన ప్రావిన్షియల్‌ చట్ట సభల ఎన్నికలలో సెడ్యూల్టు కులాలకు 
వారు Poth వారి వెంటనే ఉండీ, కాంగైస్‌నే ఆంటే, హీందువులినే 
నమ్ముకున్నారు. కనుక వాళ్ళని విడదీయాలన్న వాదనకు తావులేదు, 

2. మైనార్టీల కోసం ఒక సలహా సంఘం ఏర్పాటు చేయవలసి ఉంది. అందులో 
షెడ్యూల్డు కులాలకు బ్రాతినిధ్యం ఉంటుంది గనుక, వారికి Sens రక్షణలను 
రూపొందించడంలో వారి అభిప్రాయానికి అవకాశం ఉంటుంది. 


-Do వాదన అసలే పనికీ రాదు. కారణాలు BOONS. ఈ సలహా సంఘం ప్రతిపత్తి 
ఏమిటో, అధికారాలు ఏమిటో స్పష్టం చేయనేలేదు. ఆందులో షెడ్యూల్డు కులాల ప్రతినిధులు 
ఎంతమంది ఉంటారో పేర్కొనలేదు. పైగా, సలహా సంఘం నిర్ణయాలు కూడా మెజారిటీ 
నిర్ణయాన్ని బట్టే ఉంటాయి. ఇంకో విషయమేమిటంటే ఈ సలహా సంఘమనేది రాజ్యాంగ 
సభకు భిన్నంగా ఉండబోదు. దానికి ప్రతిబింబంగా మాత్రమే తయారవుతుంది. రాజ్యాంగ సభలో 
షెడ్యూల్డు కులాల వారందరూ కాంగ్రెస్‌ పార్టీవారే. వారెవరూ షెడ్యూల్డు కులాలకు ప్రాతినిధ్యం 
వహించరు. అందుకే వారంతా కాంగైస్‌ సార్టీ నిర్ణయోన్నే వ్రతిబింబిస్తారు. అదే విధంగా ఈ 
సలహా సంఘంలో ఉంచిన వారు కూడా ఆ పార్టీ అభిప్రాయానికే కట్టుబడి ఉంటారు. రాజ్యాంగ 
సభలో గాని సలవో సంఘంలో గాని వారు షెడ్యూల్డు కులాల వారి విజమైన అభిప్రాయాన్ని 
ప్రకటించలేరు. 


ai కులాలకు ప్రత్యేక స్వతంత్ర ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలమైన క్యాబినెట్‌ 
దౌత్యవర్గం తమను సమర్దించుకునేందుకు ఎంచుకున్న వాదన తీరు ఒకటే - గత ఎన్నికలలో 
షెడ్యూల్ను కులాల సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంది. కనీసం ఈ రకమైన వాదన కూడా నిలబడదు. 
[Boh ఎన్నికలలో షెడ్యూల్డు కులాల సీట్లను sofa చేజిక్కించుకున్న విషయం నిజమే. దీనికి 
' భూధానం ఒక్కటే - ఈ ఫలితాలను ఒక పరీక్షగా తీసుకోవడానికి ఎల్తీదు. అందుకు రకరకాల 









మొదటగా, Goh వ్రభుత్వానికి సహకరించిన కారణంగా షెడ్యూల్డు కులాల వంటి 
పార్టీల పట్ల ప్రజలలో వ్యతిరేక భావం ఉంది. 
రెండవది. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఐ.ఎన్‌.ఎ) సభ్యుల విచారణ. ఎన్నికల 


ప్రతిపాదనలపై విమర్శ 521 


సముయంలోనే ఇది జరగడంతో కాంగైస్‌కు ప్రయోజనం చేకూర్చింది. ఇతరులకు నష్టం 
కలిగించింది. నిజానికి ఇండియన్‌ చేపనళ్‌ ఆర్మీ విచారణ ఆ ఎన్నికరి సమయంలో జరిగి 
ఉండకపోతే Sonn ఘోరంగా ఓడిపోయి ఉండేది. 

ఈ ఎన్నికలు ఒక పరీక్ష కాదనడానికి ఇంకా రెండు కారణాలున్నాయి. పెడ్యూల్డు కులాల 
వారికి కాంగైస్‌ ప్రాతినిధ్యం వహించిందా లేదా అనే విషయం పరిగణనలోనికి తీసుకోకపోవడానికి 
ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేమిటంటే, పెడ్యూల్లు కులాల పీటకు జరిగిన తుది ఎన్నికలలో 
హెందుపులు కూడా ఓటు వేశారు. హిందుపుల ఓట్లు చాలా ఎక్కువ గనుక కాంగైస్‌ వారు ఆ 
సీట్లలో పూర్తిగా పెడ్యూల్టు కులాల వారిన ఎన్నికయ్యేలా చూసి ఉండీ ఉండవచ్చు. ప్రావిన్ధియల్‌ 
చట్ట సభలలో కాంగ్రెస్‌కు చెందిన షెడ్యూల్డు కులాల ప్రతఎధులు సైతం పూర్తిగా హిందువుల 
ఓట్టతోనే గెలిచారు తప్పు షెడ్యూల్డు కులాల వారి ఓట్లతో కాదన్న సత్యాన్ని క్యాబినెట్‌ దౌత్యవర్గం 

షెడ్యూల్డు కులాలకు కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నదా అనే సంగతి తెలుసుకొవడానికి 
ప్రాథమిక ఎన్నికలే సరైన పరీక్ష ఎందుకంటే, ప్రాథమిక ఎన్నికలలో షెడ్యూల్డు కులాల వారు 
మాత్రమే ఓటు చేస్తారు, హిందువులకు ఓటు హక్కు లేదు గనుక, షెడ్యూల్డు కులాల వారి 
నిజమైన మనోభావాలను ప్రాథమిక ఎన్నికలు మాత్రమే ప్రతిబింబిస్తాయి. మరి ప్రాథమిక ఎన్నికల 
ఫలితాలు ఏం నిరూపించాయి? weer) కులాల వారు కాంగైస్‌ woe వున్నట్లు తలిందా? 

ప్రావిన్షియల్‌ చట్టసభలలో షెడ్యూల్డు కులాలకు 131 సీట్లు కేటాయించారు. సింధు, 
వావయ్య సరిహద్దు ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల ఈ కేటాయింపు జరిగింది. 

ప్రాథమిక ఎన్నిక తప్పనిసరి కాదు. ఒక సీటుకు పోటీ చేసేవారి సంఖ్య నాలుగును 
మించినప్పుడే ఎన్నిక తప్పనిసరి అవుతుంది. 

గత ప్రాథమిక ఎన్నికలలో మొత్తం 151 సీట్లకు గాను 40 సీట్లలో మాత్రమే బ్రాథణుక 

ముదాను ... 10 


జొంటాయి .... తే 
బెంగాల్‌ .... 12 

మధ్య పరగణాలు .... ౨ 
వంజాట్‌ ..... 7 





తీహార్‌, ఒరిస్సా ప్రాంతాలలో ప్రాథమిక ఎన్నికలే జరగలేదు. 


ఈ నోట్‌తో జతచేసిన అనుబంధంలో 40 నియోజకవర్గాల (ప్రాథమిక ఎన్నికల 
ఫలితాలున్నాయి. ఫలితాలు నిరూపిస్తున్న అంశాలు ఇవి ; 


1. మొత్తం 283 మంది అభ్యర్థులలో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 46 మందిని మాత్రమే 
పార్టీ టికెట్‌ మీద నిలబెట్టింది. (పట్టిక 1 చూడండి) గెలుపొందిన 168 మందిలో 
కాంభైస్‌నారు 38 మంది మూత్రమే (పట్టిక 5 చూడండి). 

2. ప్రాథమిక ఎన్నికలలో పోటీ చేయడంలో ఒక పార్టీ ఉస్టేశమేమిటంటే మిగిలిన 
పార్టీలను తుది ఎన్నికలకు రాకుండా చేయడం. అంటే, తము పార్టీ టిక్కెట్‌ 
మీద నలుగురు అభ్యర్థులను నిలబెట్టి నాలుగు స్థానాలు గెలుచుకోవాలి, ఆలా 
నిలబెట్టడమసేది ఆ పార్టీకి తన ఓటర్ల విషయంలో ఉన్న నమ్మకానికి గుర్తు, కాని 
కాంగ్రెస్‌ మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఒక అభ్యర్ధిని మించి పోటీ 
వేయించడానికి పసాహసీంచలీకపోయింది. అంటే, షెడ్యూల్డు కులాల వారు తమ 
పార్టీకే ఓటు వేస్తారనే నమ్మకం కాంలైస్‌కు లేదు. వ్రతిసీటుకూ నలుగురేసీ 
అభ్యర్థులను పోటీ చేయించిన పార్టీ షెడ్యూల్డు కులాల సమాఖ్య మాత్రమే (పట్టిక 
11 లోని 1,5 భాగాలు 3,4 వరుసలు చూడండి.) 

3. సంపాదించిన కట్ల దృష్ట్యా చూస్తే, మొత్తం పోలయిన ఓట్లలో sofla కేవలం 
28 శాతం మాత్రమే పొందగలిగింది. (పట్టిక IV చూడండి) 

4, తుది ఎన్నికలలో హిందూ ఓట్ల సాయంతో నెగ్గుతామనే ఆశ ఊరించకసోతే, 
స్వతంత్ర అభ్యర్థులందరూ షెడ్యూల్డు కులాల సమాఖ్యలో సభ్యులుగా ఉండే 
ఉంచేవారు. ఈ విధంగా చూస్తే షెడ్యూల్డు కులాల సమాఖ్య మాత్రమె పెడ్యూల్లు 
కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. కాంగ్రెసేతర పక్షాలకు లభించిన 72 శాతం 
ఓట్లు సమాఖ్యకు అనుకూలంగా వచ్చినట్టే భావించాలి. (పట్టిక IV చూడండి) 

Sree పలుకుబడి కేవలం బొంబాయి పైసిడెన్సీకి మధ్యపరగణాలకు మాత్రమే 

బు క్యాబినెట దౌత్యవర్గం సభ్యులు వాదించారు. 
ఈ వాదనకు ఆధారం లేదు. bery కులాల సమాఖ్య ఇతర ప్రోాంశాలల్‌ కూడా 
soss దాదాపు బొంబాయిలోను, మధ్యవరగణాలలోను, సరిసమానంగా అన్ని చోట్లా 
పాదించుకోగలిగింది. ఈ ప్రకటన చేసే ముందు రాజ్యాంగ సభకు డ డాక్టర్‌ అంబేద్కర్‌ 
ఎన్నిక — పరిగణనలోకి తీసుకోవడంలో దొత్యవర్గం విఫలమైంది. ఆయన బెంగాల్‌ 

















ప్రతిపాదనలపై విమర్శ | 523 





ప్రావిన్షియల్‌ చట్ట సభ Sood పోటీ చేశారు. 7 FO ప్రాధాన్యపు Ley సంపాదించి 
మొట్టమొదట స్థానం సంపాదించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శరణ్‌ చంద్రబోస్‌ పంటి 
వారిని సైతం ఓడించారు. డాక్టర్‌ అంబేద్కర్‌కు బొంబాయి, మధ్యపరగణాళిలో తప్ప బయట 
ఎక్కడా పలుకుబడి లేకపోతే బెంగాల్‌ నుండి ఎలా గెలీచారు? ఇక్కడ నురోవిషయం కూడా 
గుర్తుంచుకోవాలి. బెంగాల్‌ Gage చట్టనభిలో షెడ్యూల్డు కులాలకు 30 సీట్లున్నాయి. 
ఆందులో 28 సీట్లకు కాంగైస్‌ టికెట్‌ మీద ఎన్నికయ్యారు. అంటీద్కర్‌ పార్టీకి చెందిన ఇద్దరిలో 
ఒకరు ఆ ఎన్నికల రోజు అస్వస్థతకు గురయ్యారు. అంటే, కాంగ్రెస్‌ టికెట్‌ మిద ఎన్నికైన ఆరుగురు 
షెడ్యూల్డు కులాల సభ్యులు ఆ సార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి డాక్టర్‌ అంబేద్కర్‌కు ఓటు వేశారని 
స్పష్టమవుతున్నది కాంగ్రెస్‌కు చెందిన షెడ్యూల్డు కులాల వారు కూడా ఆయనను తను 
గా పరిగణీస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. దొత్యవర్గం చేసిన వాదనకు రుజువులు 

లేవని ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి. 

దౌత్యవర్గం లొంగుబాటు కాంగ్రెస్‌ను ప్రోత్సహించి షెడ్యూల్డు కులాలవారు మైనార్టీ కానే 
కారంటూ కాంభైస్‌ పార్టీ దౌత్య వర్గానికి లేఖ రాసీ పరిస్థితికి దారితీసింది. అంటే ఇతర మైనార్టీలతో 
సమానంగా షెడ్యూల్డు కులాలకు రక్షణలు ఇచ్చేందుకు కాంగైస్‌ సిద్ధంగా లేదనేది స్పష్టమవుతుంది. 
కాంగైస్‌ చేసిన ఈ వాదనను దౌత్య వర్గం ఖండించలేదు, ఇక్కడే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. 
షెడ్యూల్డు కులాలను మైనార్టీలుగా పరిగణిస్తున్నదీ లేనిదీ దౌత్య వర్గం ఖచ్చితంగా చెప్పాల్సిందిగా: 
చర్చించపలసిందిగాను పట్టుబట్టాల్సిన అవసరం ఉంది. 

సార్వభామాధికార బదలాయింపు జరగకముందే మైనార్టీలకు రక్షణలు తగినంతగా 
ఉన్నట్టు పార్లమెంటు సంతృప్తే చెందాలనేది క్యాబినెట్‌ దౌత్యవర్గం తమ ప్రతిపాదనలలో పేర్కొన్నది. 
అయితే ఈ రక్షణలను తనిఖీ చేసే యంత్రాంగాన్ని మాత్రం దౌత్యవర్గం నర్వవించలేదు. మైనార్టీల 
రక్షణల సరిశీలనకు సార్గమెంటు రెండు సభిలతోనూ కూడిన జాయింట్‌ కమిటీ ఉంటుందా 
అనేది స్పష్టం చేయలేదు. మైనార్టీలకు ఏర్పాటు చేసీన రక్షణలు తగినంతగా ఉన్నాయా లేవా 
ఆదే నిషయాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వమే స్వయంగా పరిశీలించి తన తీర్పునిస్తుందా అనేదైనా దౌత్య 
వర్గం చెప్పలేదు. దౌత్య వర్గం చేసిన మూల ప్రతిపాదనలలో తర్వాతి ఆలోచనలైన ప్రత్యేక రక్షణల 
విషయాలు లేవు గనక ఇది కేవలం మైనార్టీల కంటితుడుపు కోసం చేసిన ఏర్పాటు అనే అభిప్రాయం 
కలగకుండా ఉండాలంటే వీటిని స్పష్టంగా నిర్వచించవలసీన అవసరం ఉన్నది. 











1945 డిసెంబర్‌లో జరిగిన 
ప్రాథమిక ఎన్నికల ఫలితాల విశేషణ 


ప్రతిపాదనలపై విమర్శ 


1946 ఫిబ్రవరిలో జరిగిన భారత సాధారణ ఎన్నికలకు ముందుగా 
భారత ప్రానినియల్‌ చట్ట సభలలో షెడ్యూల్డు కులాలకు 
రిజర్వు చేసిన సీట్ల కోసం షెడ్యూల్డు కులాల (అస్పృశ్యుల) 
నుండి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు జరిగిన ఎన్నికలు 


గమనిక : ఈ విళ్లేషణలోని పట్టికలు ప్రభుత్వ సమాచారంతో తయారు చేసినట్టివి 


డా బాబాసాహెట్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


526 





cob oat gue maby setg ott; axe: సంబం 0 Shem, augue anac 
1-2 





S27 


ప్రతిపాదనలపై నిమర్శ 





§ 9 SE Or 95 opor 
ng eC రడ యానం p I 5 PER 

5 Me dont f I i Gig 

t : DE వంది I ర paghocr 
cog యా cog ఓ g I 9 opgpog 
రాజి మాయా రడ దం ` [ 9 gorge 
cp oer రడ నా t | 5 mgp 
౧౨2 యా రండ వందర F T 5 ES 
రండ ఎంద £ | I 5 యంద 
(me రాయ రడ శద t I 四 TE 
“he fee Fd F l L 


anng of aug 的 gesthe aehd pig agg Taag gout mag Fn alee త 
-sË 


| 
= nl కో శో vw ru టో 


已 
一 





డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


528 








520 








eee ee a ఈ. వ్‌! 


డా॥ బాబాసాహెట్‌ ఆందేద్భర్‌ రచనలు - ప్రసంగాలు 





(caang Emon) దడే కందం - p onet 
I-RE 


331 





oar) se E s out 
117 


జ్‌ అందేద్భర్‌ రచనలు - ప్రసంగాలు 


డా| బాబానాహా 


532 





533 


ఇ = 
Sos 
for 


LEP OF 


Izs El 


AER rz 


ETS 


fol 


LETT 








S59 TiT 
ఇక్‌ 6౯001 
- 090 
it G9F'ER 
TZI 672117 
LTE $895 


99 LE 


Ol lige 
FL 68P 8c 
fF. EEES 


66F'ER ER 
SZ rigor CET 
- = ANEO 
- = YES 
Sr spor cia dogs 


96 66TOE GE acts 


EE BERLE pelos 





334 


డా॥ బాబాసాహెర్‌ volg b రచనలు - Shere 


ts [oos'ss' | oer 


a st 
H E 
= shunner wig ee 





reser] egoe | ziei ferreri | seste EACLE © csp [6rPEOT | గటి 





రం అయాం నా 





535 





psp ౮ 





t - QRAN cog లం ] cop చద E cafes 9 
- QG eer EPT MEAP oe mer uppge = 

E - I I | MEAT gue OEO p 
69 IZ E z 9E t E whine doge ë g 
IS Mp 00 I | ç 9 5 rz ames es "72 
3E P E: p ZI 3 al aves "| 





wipes Bee targus ounce | Soe ‘Aten oven, phe wae 
A- sag 





ప్రతిపాదనలపై Jat: 


2 
| D క్యాబినెట్‌ దౌత్య వర్గం ఎలా విస్మరించింది 9 


(1) భారతదేశంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు పరిష్కార మార్గంగా క్యాబినెట్‌ 
దౌత్యవర్గం తాత్కాలిక, Og కాలిక ప్రతిపాదనలతో మే 10 న ఒక ప్రకటన చేసేంది. అయితే 
ఆ ప్రతిపాదనలలో అస్పృళ్యులను భారత జాతీయ జీవనంలో ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించడానికి 
తిరస్కరించడం అనే లక్షణం ఆగ్రహాన్ని దిగ్రవును కలిగించింది. అప్ప ఎక్యులను ఈ 
చౌత్యవర్గం ఎంతగా విన్మరించిందంచే, ఆ సుదీర్ణ నివేదికలో ఒక్క చోట కూడా వీరి ప్రస్తావన 
లేదు, అస్పృళ్యులను నిర్లక్ష్యం చేయడంలో క్యాబినెట్‌ దౌత్య వర్గం ఎంతమేరకు వెళ్ళిందో ఇది 
చదివితే అర్థమవుతుంది. 

(i) సీక్కులకు, ముస్లింలకు ఇ టైగా I గ్రిక్యూటి 
నామినేట్‌ చేసే హక్కును. అస్ప స 38508 ‘ie ప్రస్తుత మధ్యంతర 
ప్రభుత్వంలో ఇద్దరు షెడ్యూల్డు కులాల ప్రతినిధులున్నారు. వారిలో ఏ ఒక్కరికీ 
షెడ్యూల్డు కులాల పట్ల బాధ్యత గాని 8G, సద్భావం గాని లీవు. అందులో 
ఒకరు కాంగ్రెస్‌ నామినేట్‌ చేసీన వ్యక్తి కాగా, మరొకరు ముప్లీంలీగ్‌ నామినేట్‌ 
చేసిన వ్యకి, 

(ii) తాత్కారీక ప్రభుత్వంలో ముస్టీంలకిచ్చినట్లు ory yiyo ఒక స్థిరమైన 

బాతినిధ్యపు కోటా ఇవ్వలేదు. 14 మంది గల క్యాబినెట్‌లో షెడ్యూల్డు కులాలకు 

కనీసం రెండు స్థానాలు ఉంటాయని 1945లో జరిగిన har సదస్సులో 
అంగీకరించారు. 1945 నుండి 46 కు వచ్చే సరికి ఇలా మార్చడంలో 
(iii) రాజ్యాం పరిపత్తులో ప్రత్యేక భాతి 


* ఆధారం? Sy SO = నంవౌదకుడు 











వు హక్కు, కూడా వారికి ఇవ్వలేదు. 





PEDE దౌత్య పర్గం = అస్ప్వ్రన్యులు $37 
Il 


ఘనత వహించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రతిష్టించిన విధానానికి 
m దౌత్య వర్గ నిర్ణయం ఎలా భిన్నంగా ఉంది 9 


(2) క్యాబినెట్‌ దౌత్య వర్గం ; ప అస్పృశ్యుల పట్ల తీరని అపరాధం చేయడానికి 

aioir గురించీ, అస్పృశ్యుల స్థానం గురిం! బ్రిటిష్‌ 
ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి మార్గదర్శకంగా న్న సూత్రాలను తీవ్రంగా పెడదారి 
సట్టించేటట్టు చేశాయి. 

(i) 1920 కే ముందు బ్రిటిష్‌ ప్రభుత్వం భారత ప్రభుత్వంలో రాజ్యాంగ సరమైన 
మార్పులను స్వయంగా తన అధికారం మేరకు చేసేది, కానీ 1920 లో 
మాత్రం భారత రాజ్యాంగం తయారీలో భారతీయులను సంప్రదించాలని 
ఖిటేష ప్రభుత్వం మొట్టమొదటిసారిగా విర్ణయించింది. అందులో భాగంగానే 
ఒక apo పక్ష సమావేశం ఏర్పాటు చేసి భారతీయులను ఆహ్వానించింది. 
కాంగ్రెస్‌ లేడా ఏ ఇతర రాజకీయ పార్టీతో నిమిత్తం లేకుండా అస్పృశ్యుల 
ప్రతినిధులను నిడిగా ఆహ్వానించింది. 

(li) ఈ అఖిల పక్ష సమావేశానికి కాంగైస్‌ ప్రతినిదిగా హాజరైన గాంధీగారు 
భాగం కనుక వారిని భారత జాతీయ జీవనంలో ప్రత్యేక వర్షంగా గుర్తించ 
అయితే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన వాదనను తోసిపుచ్చింది. భారత జోతీయ 
జీవనంలో అస్పృళ్యులను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తిస్తున్నట్లు, ఇతర మైనార్టీలైన 
SONOS, భారత జష్టియన్గతో సమానంగా అన్ని రకొల రక్షణలు పొందే 
అవకాశం వారికీ ఉన్నట్లు ప్రకటిస్తూ అవార్డు జారీ చేసేంది. 








(iii) 1945 జూన్‌లో జరిగిన సివ్లూ సదస్సులో కూడా బ్రిటీష్‌ ప్రభుత్వం ఈ 
సూత్రానికి కట్టుబడి ఉంది. ఈ సదస్సుకు ఆహ్వానం. అందుకున్న 
భారతీయులలో అస్పృశ్యుల ప్రతినిధి ఒకరు ఉన్నారు. ఈసారి కూడా 

కాంగ్రెస్‌ లేదా మనే ఇతర రాజకీయ పార్టీలలో నిమిత్తం లేకుండా Sane 


ఆహ్వానించారు. 












ప్రతిపాదనలు అది లొలగించినట్ట కాదని అనడానికి వీలు లేదు. 1942 నాటి 


రాజ్యాంగ సభలో ఏ మైనారిటీ వర్గానికీ అప్పుడు ప్రత్యేక ప్రాతినిధ్యం లేదు. 
కానీ క్యాబినెట్‌ దొత్యవర్గం వారి రాజ్యాంగ పరిషత్తు నిర్మాణంలో మాత్రం 


ముస్లీంలకు, సిక్కులకు ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక ప్రాతినిధ్యం ఇస్తూ అన్న. 


క్యులకు నిరాకరించారు. ఈ ISHS అస్పృశ్యులు ప్రశ్నిస్తున్నారు. 
(3) దొత్యవర్గం ప్రతిపాదనలలోని అసమానత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది, భారత 
జాతీయ జీవనంలో ఒక ప్రత్యేక వర్గంగా wi Jiye గుర్తించకుండా వివక్ష ప్రదర్శించి 
ముస్లింలను, సీక్కులను గుర్తించింది. | 
పెట్టింది? 
(4) అన్సృళ్యులను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించకపోవడం బ్రిటిష్‌ ప్రభుత్వ వాగ్తానాలకు 
వ్యతిరేకంగా ఉంది. గతంలో చేసిన వాగ్గానాలలో ఎన్నదగినవి ఇవి : 
(I) 

“భారత ఐక్యతా ప్రయోజనాల దృష్ట్యా ఏ రాజ్యాంగ నిర్మాణ పథకాలలోనైనా భారత 
Capers చేర్చడం తప్పనిసరి అనేది మనం మరచిపోకూడదు. 

నేను రెండింటి గురించి మాత్రం ప్రస్తావిస్తాను. ఒకటి గొప్పదైన ముస్లీం మైనార్టీ, 
రెండోది షెడ్యూల్డు కులాలు. గతంలో మైనార్టీలకు ఇచ్చిన కొన్ని హామీలున్నాయి. నిజానికీ వారి 
స్థానాన్ని రక్షించాలి, ఆ హామీలను Palori. 
న. (లార్డ్‌ లిన్‌లిత్‌గో ప్రభువు బొంబాయి ఓరియంటీ క్లబ్‌లో 1940 జనవరి 10 న చేసీన 







(11) 
తలెత్తిన రెండు ప్రధానాంశాలు ఇవి. ఈ రెండు విషయాలపైనా తవు 
ITOAT (ERIS ప్రభుత్వం నన్ను కోరుతున్నది. భవిష్యత్‌లోని ఏ 
పథకంలోనైనా మైనార్టీల స్థానానికి సంబంధించినది మొదటీది,..,.. 


PY ప్రతిపాదనలలో ప్రాతినిధ్యం ఇవ్వనిది అస్పృళ్యులకు మాత్రమే కాదు, 





భారతదేశపు శాంతి సంక్షేమాల దృష్ట్యా GIy ప్రభుత్వం తన ప్రస్తుత బాధ్యతలను 


sarar అప్పగించే అలోవన చేయదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేకుండానే స్పష్టమవుతుంది. 
భారతచేశ జాతీయ జీవనంలోని శక్తివంతమైన అధిక సంఖ్యాకమైన వర్గాల తిరస్కారానికి 
గురయ్యే ఎటువంటి ప్రభుత్వ వ్యవస్థకూ అటువంటి అవకాశం ఇవ్వం. అంతేకాదు, అటువంటే 
శకులు ప్రభుత్వం ఏర్పాటు చేయుటానికీ, అలాంటే (ప్రభుత్వానికీ అణగివంణీగి 


ఉండవలసిందిగా ఆ వర్గాలను వత్తిడి చేసే ప్రనక్తి ఉండదు." 


(1940 ఆగస్టు 8న లార్డ్‌ లిన్‌లిత్‌గో ప్రభువు ఇచ్చిన నివేదికలోని భాగం) 
(111) 





వర్గం - అస్పృన్యులు | 339 








“కాంగైస్‌ నాయకులు..... భారతదేశంలో అత్యంత సమర్థవంతమైన రాజకీయ 
యంత్రాంగాన్ని... చెప్పుకోదగిన సంస్థను నిర్మించారు. ఈ వేంరకు వారు విజయం 
సాధించినట్టే భావించవచ్చు. అయితే భారత జాతీయ జీవనంలోని అన్ని వర్గాల తరపున 
మాట్లాడుతున్నట్లు కాంగ్రెస్‌ చెప్తుకుంటున్నది. అదే నిజమైతే, వారి డిమాండ్లు ఎంత 
పెద్దవైనప్పటిక వాటిని తీర్చడంలో ar సమస్య ఇప్పుడున్న పరిస్థితి కంటే చాలా తేలికగా 
Gite ఇండియాలో సంఖ్యాపరంగా కాంగ్రెస్‌ పెద్ద పార్టీ అనడంలో సందేహం లేదు. 
అయితే OEE ays Bragi SE «ras ఫై అప తోం 
ప్రధాన శక్తులే ఆ వాదాన్ని త్రోసిపుచ్చాయి. ఈ వర్గాలు తమను కేవలం సంఖ్యాపరమైన 
మైనార్టీలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో నిర్ణయించే ఏ భారత విధానంలోనైనా సరే 
ముస్లిం వర్గం, భౌగోళిక నియోజకవర్గాలలో మెజార్టీ ఆధారంగా ఎన్నికైన రాజ్యాంగ సభ 
రూపొందించిన రాజ్యాంగంతో వారికి వని లేదు. కేవలం సంఖ్యాపరమైన మెజారిటీతో చేపట్ట 
చర్యలను వ్యతిరేకించే రాజ్యాంగపరమైన చర్చలలో పాల్గొనే హక్కు ఉండాలని కోరుతున్నారు. 
ఇంకో పెద్ద సంస్థ “షెడ్యూల్డు కులాలకు కూడా ఇదే వర్తిస్తుంది. అతు 


పడుతున్నట్లు చెబుతున్నప్పటికీ, కులపరంగా తామంతా కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న 
(1940 ఆగస్టు 14 న భారత వ్రభుత్వ కార్యదర్శి ఎల్‌ ఎస్‌. అమెరీ కామన్స్‌ సభలో 








(IV) 


“ఈ కారణాలన్నింటీనీ వివరంగా మళ్ళీ చెప్పకుండా అప్పుడు బ్రిటీష్‌ ప్రభుత్వం 
స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తాను == 


540 meee అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





(ఎ) యుద్ధం ముగిసిన తరువాత స్వాతంత్ర్యం ప్రకటించేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం 
షరతులు కూడా ముండే నిద్దేశించింది. భారత జాతీయ జీవనంలోని gers 
శక్తులు ఆమోదించిన రాజ్యాంగాన్ని రూపొందించడం, బ్రిటిష్‌, ప్రభుత్వంతో 

వసరమైన ఒడంబడికలకు గాను చర్చలు జరపడం ఆ షరతులు. 


(5) మీరు సూచించిన విధంగా కేంద్ర సభకు 'జాతీయ ప్రభుత్వం" మాత్రమే 





ఈ షరతుల ఉద్దెశం ఒక్కటే. జాతిపరమైన, మతపరమైన మైనార్టీలు, అణచివేతకు 
గురైన వర్గాల ప్రయోజనాలు కాపాడే బాధ్యత నెరవేర్చడం, భారత ree చేసుకున్న 
(1944 ఆగస్టు 15 న గాంధీకి వావెల్‌ ప్రభువు రాసిన లేఖ నుండీ నంగ్రహించినడ్రి) 


(5) సంబంధిత వాస్తవాలను నిజాయితీగా పరిశీలించి అస్పృశ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యం 
ఇవ్వకూడదని క్యాబినెట్‌ దౌత్య వర్గం ప్రతిపాదించదనుకోనవడం పారపాటు. పైగా, గాంధీ 
అభిప్రాయాలకు ఊతంగా దౌత్య వర్గం ఇలా చేసింది. భారత జాతీయ జీవనంలో అస్పృశ్యులను 
ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించడానికి గాంధీ తీవ వ్యతిరేకి. అఖిలపక్ష సమావేశంలోనే ఆయన 
అస్పృశ్యుల గుర్తింపును వ్యతిరేకించారు. ఆయన ప్రతిఘటించినప్పుటికీ 'రామ్‌సే మెక్‌ డొనాల్డ్‌ 








అవార్డు: ప్రకారం SYD ధత్యేక వర్గంగా గుర్తింు రావడంతో ఆ అవార్డు ఉవనంహా 





సదయమృల్‌ టిట్‌ ధభుత్వం ఈ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో గాంధీ మరోమారు అభ్యంతరం 
లేవనెత్తారు. క్యాబినెట్‌ దౌత్యవర్గం తమ ప్రతిపాదనలు నెగ్గించుకోవాలనే ఆతృతలో ఉన్నారు, 

, గాంధి ఆమోదం దొరెకేవరకు అది సాధ్యం కాదు. అప్పుడు గాంధీ కోరుకున్న వరాన్ని 
దౌత్య వర్గం చెల్లించుకుంది. అస్పృళ్యులకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఇవ్వకూడదన్నదే గాంధీ 
కోరిన వరం. నిజానికి ఇక్కడ గుర్తించవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే రెండవ అఖిల 
పక్ష సమానేశంలో గాంధీ Diy సూత్రాన్నే, మైనార్టీలకు సంబంధించిన ప్రతిపాదనలు? దౌత్య 
వర్గం ప్రకటించింది. రాజకీయాలకు సంబంధించినంత వరకు తాను మూడు వర్షాలను 
గాంధీ సూత్రాన్నే దౌత్య వర్గం కాపీ చేసింది. అంతకంటే మరే వివరణా లేదు. 











క్యాబినెట్‌ దౌత్య వర్గం - అస్పృశ్యులు 541 


క్యాబినెట్‌ దౌత్య పర్గం తమ నిర్ణయాన్ని 
సముర్దించుకునందుకు వెదికిన కారణాలు 
(6) అస్ప్బృశ్యులను ప్రత్యేక వర్గంగా గుర్తించకూడదన్న తమ నిర్ణయాన్ని సమర్దించుకునేం 
దుకు wand దౌత్య వర్గం మార్గాలు వెదికింది. 1948 ఫిబ్రవరిలో జరిగిన ప్రొవిన్టియల్‌ చట్ట 
సభల ఎన్నికల ఫలితాలను ఆధారంగా తీసుకున్నది. క్యాబినెట్‌ దౌత్య వర్గం ప్రతిపాదనలపై 
1946 జులై 18 న పార్గమెంటులో చర్చ జరిగినవ్వుడు దౌత్య వర్గం సభ్యులు ఈ అంశాలు 
ప్రస్తావించారు. 

(స) ఎన్నికలలో అస్ప్సుశ్యులకు కేటాయించిన అన్ని స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. 
అందువలన కాంగ్రెస్‌ వారే. అస్పృశ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
అందునలన అస్పుశ్యులకు GAs వర్గంగా గుర్తింపు ఇవ్వాలనడం న్యాయం 
కాదు, 





(ii) అఖిల భారత షెడ్యూల్డు కులాల సమాఖ్యకూ నాకూ ఉన్న పలుకుబడి 
బొంబాయికి, మధ్య పరగణాలకు మాత్రమే పరిమితమైంది గనుక, 


(7) ఇవన్నీ నిజాయితీతో నిశితంగా పరిశీలిస్తే నిలబడని కుత్సిత ప్రతిపాదనలు, అసలు 
కాంగ్రెస్‌ పార్టీ ప్రాతినిధ్య స్వభావాన్ని అంచనా వేసేందుకు ఎన్నికల ఫలితాలను. ఆధారం 
చేసుకోవడంలోనే క్యాబినెట్‌ దౌత్యవర్గం పెద్ద పారపాటు చేసింది. అందులో కూడా కొన్ని 
అంశాలను పరిగణనలోనికి తీసుకోవడంలో దౌత్య వర్గం విఫలమైంది. 

(i) యుద్దకాలం అంతటా హీందూ ఓటర్లు బ్రిటిష్‌ ప్రభుత్వం వట్ట తీవ్రమైన 
వ్యతిచేక భావంతో ఉన్నారు. యుద్ధం పనుల్లో పాల్గొన్నప్పటికీ మనస్ఫూర్తిగా 
పాల్గొనలేదు. బ్రిటిష్‌ వారికీ వ్యతిరేకంగా aod, యుద్ద కాలంలో 
సహకరించకసోయిన కారణంగా కాంగ్రైస్‌ను హీందువులు అభిమానించారు. 

ఇత ర పార్టీలు, Sopor షెడ్యూలు కులాల వారు బ్రిటీష్‌ వారికి 
అనుకూలంగా ఉండి యుద్ధకాలంలో Gh వారికీ సహకరించారు గనుక 
సరిగ్గా ఎన్నికలలో దెబ్బతినవలసీ వచ్చింది. 

(౫ ఎన్నికల తేదీకి సరిగ్గా కొంచెం ముందు ఇండియన్‌ సేపనల్‌ ఆర్మీ మనుషుల 
విచారణను వైస్రాయ్‌ అయిన ప్రధాన కమాండర్‌ (కమాండర్‌ ఇన్‌ చీఫ్‌) 





542 m బాబాసాహెల్‌ ఆంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





చేపట్టారు. jii వెంటనే భారత జాతీయ సైన్యం ( ఇండియన్‌ నేషనల్‌ 





(iii) ఈ ఎన్నికలలో ప్రధానాంశం స్వాతంత్ర్యం, క్వీట్‌ ఇండియా. 'భారత భవిష్యత్‌ 
రాజ్యాంగ స్వభావం" ఒక అంశమే కాలేదు. అదే జరిగి వుంటే కాంగ్రెస్‌కు 
మెజారిటీ వచ్చి ఉండేది కాదు. 


(iv) BS హీందుఎనవ్పల్టైన పోలింగ్‌ ఆధికారులు, రిటర్నింగ్‌ vrg 
బహిరంగంగానే విరోధ భావం ప్రదర్శించారు. షెడ్యూల్డు కులాలవారికి 
వ్యతిరేకంగా పనిచేశారు. అయితే క్యాబినెట్‌ దౌత్య వర్గం ఈ అంశాన్ని 
పరిగణించలేదాు. రిటర్నింగ్‌ అధికారుల్లైతే, నామినేషన్‌ పత్రాలు తోసి 
వుచ్చడానికీ, బ్యాలట్‌ వత్రాలు నిరాకరెంచడానికీ కూడా వెనుకాడలేదు. కాంగ్రెస్‌ 
అభ్యర్థులకు ఓటు వేసేందుకు సిద్దంగా లేరన్న కారణంగా షెడ్యూల్డు కులాల 
వారు సవర్ణ హీందుపుల నుండి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో క్యాబీనెట్‌ 
దౌత్యవర్గం గుర్తించలేకపోయింది. ఆగ్రా నగరంలో అస్పృశ్యుల ఇళ్ళు 40 
తగులపెట్టారు. బొంటాయిలో ఒక ei yogi హత్య చేశారు. వందలాది 
(గ్రామాల్లో అస్పృశ్య ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు సైతం వెళ్ళకుండా 
అడ్డుకున్నారు. నాగపూర్‌లో ఒక పోలీసు అధికారి కాంగ్రెస్‌ పక్షం వహించాడు. 
మేజిస్టేట్‌ అనుపుతి లేకుండానే కాల్పులు జరిపాడు. అస్పృశ్య ఓటర్లను 
చెదరగొట్టి, బెదరగొట్టేందుకే ఆ పని చేశాడు. rioter ఆలాంటి 
సంఘటనలు కోకొల్లలు. 


శ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించకపోవడానికి ఆ ఫలితాలను ఆధారంగా తీసుకోకుండా 


దౌత్య వర్గం తన నిర్ణయానికి తప్పుడు ప్రాతిపదిక ఎలా తీసుకుంది? 
(9) తుది ఎన్నికలలో అస్పృశ్యులకు రిజర్వు చేసిన సీట్లలో కాంగ్రెస్‌ ఎన్ని సీట్లు గెలుచు 
కున్నదనే అంశం ఆధారంగా కాంగైస్‌ పార్టీ అస్పుశ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదీ లేనిదీ 
నిర్ణయించాలని దౌత్య వర్గం భావించింది. తుది ఎన్నికల ఫలితాలనేవి అస్పృశ్యుల చేతిలో లేవు 





క్యాబినెట్‌ దౌత్య సర్గం - అస్పృశ్యులు | 543 


ఓట్లతో నిర్ణయిస్తారు. దౌత్య వర్గం వారు నిజానికి అస్పృశ్యులు ఎలా ఓటు వేశారు, ఎన్ని 
ఓట్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి, ఎన్ని ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి అనే అంశాన్ని 
పరిశీలించి ఉండాల్సింది. ఇది తేలాలంటే ప్రాథమిక ఎన్నికల ఫలితాలు చూడాలి తప్పు తుది 
ase ఫలీతాలు కాదు. ఎంధుకంటే, అస్పృశ్యులు ఓటు వేసేది ప్రాథమిక ఎన్నికలలోనే 
గనుక, ప్రాథమిక ఎన్నికల ఫరీతాలీ ఆధారంగా తీసుకొని ఉన్నట్టయితే దౌత్య వర్గం నిర్ణయాలు 
వాస్తవ నిరుద్ధంగానూ, అర్ధ్థరహితంగానూ స్పష్టనువుతాయి. నిజానికి ప్రాథమిక ఎన్నికలలో 
కాంగైస్‌కు అనుకూలంగా 28 శాతం ఓట్లు మాత్రమే రాగా, మిగిలిన 72 శాతం కాంగ్రెసేతర 
పక్షాలు సాధించుకున్నాయి. 

(10) అస్పృశ్యులు, తాము కాంగ్రెస్‌లో లేము అనుకుంటే వాళ్ళకు రిజర్వు చేసిన మొత్తం 
151 సీట్లలో పోటీ చేసి ఉండాల్సింది కదా, ప్రాథమిక sod’ 41 సీట్లకు మాత్రమే ఎందుకు 
పోటీ చేశారు? మిగిలిన 108 సీట్లకు ఎందుకు పోటీ చేయలేదు? అంటూ వాదిస్తున్నారు 
అందుకు అసలు కారణాలు పరిశీలించడం లేదు. కీంది కారణాలు చూడండి : 


(ఏ ప్రాథమిక ఎన్నిక తప్పనిసరి కాదు. ఒక సీటుకు నలుగురిని మించి అభ్యర్థులు 
పోటీ చేస్తున్నప్పుడే అది తప్పనిసరి అవుతుంది. ప్రాథమిక ఎన్నికలలో పోటీ 
చేసినారు తుది ఎన్నికలలో కూడా పోటీ చేయాల్సి ఉంటుందనే సంగతి 
గమనించాలి, రెండు ఎన్నికల ఖర్చును భరించే శక్తి లీక ety yoo తమ 
43 సీట్లకు మాత్రమే పోటీ చేయడాన్ని బట్టి అస్పృశ్యులు కాంగ్రెస్‌తో 
కరివకుండా ప్రత్యేకంగా ఉండాలని కోరుకోవడం లేదనే అభిప్రాయానికి 
రాకూడదు. 


Gi) అసలు ప్రతి నియోజకవర్గంలో ప్రాథమిక ఎన్నికలకు నలుగులేసీ అభ్యర్థుల 
ఎందుకు పోటీ శేయించలేదని కాంగైస్‌ను అడగాలీ, ' కాంగ్రెస్‌ Decor 
అస్పృశ్యులకు ప్రాతినిధ్యం వహిస్తుంటే వ్రత నియోజకవర్గంలోను నలుగురు 
అభ్యర్థులకు కాంగైస్‌ టికెట్‌ ఇచ్చి 151 నియోజుక వర్గాలలోను ఎన్నికలు 
జరిగేలా చేసే మరే ఇతర పార్టీ కూడా తుది ఎన్నికలకు రాకుండా చేసి 
ఉండాల్సింది. కానీ కాంగ్రెస్‌ ఆ వని చేయలేదు. పైగా 43 ప్రాథమిక ఎన్నికలలో 
సైతం ఒక్కొక్కరినే పోటీ చేయించింది. మొదటే నలుగురిలో ఒకడిగా వచ్చి, 
ఈుది ఎన్నికలలో హిందూ ఓట్లతో నెగ్గేందుకు ఈ పథకం వేసేంది. 























రచనకు = (వైనంగాౌలు 





అస్పృళ్యులకు కాంగ్రెస్‌ పట్ల నమ్మకం లేదనే సంగతి కూడా roA 
తెలుసునన్నది దీనిని బట్టి స్పష్టనుపుతున్నది. 

(ili) ఆస్పుశ్యులకం మొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది 1937లోనే. ఆ 
తరువాతనే వారు ఎన్నికలకు సమాయత్తం కావడం ప్రారంభించారు. కే; 
పిడ్యూల్డు కులాల నమాఖ్య ఓడిపోయిందన్న కారణంగా అస్పృశ్యులు rogi 
వెంట ఉన్నారని నిర్ధారించడం తప్పు, ఎన్నికల బరిలో నిలిచిన కాంగైస్‌, 
షెడ్యూల్డు కులాల సమాఖ్యల బలాల్లో తేడాలను. క్యాబినెట్‌ దౌత్య వర్గం 
గనునించి ఉండాల్సింది. ఎన్నికల ఫలితాల ఆధారంగా సమాఖ్యకు వ్యతిరేకమైన 
ముగింపునకు వచ్చే ముందు ఇలాంటీ అంశాలు జాగ్రత్తగా పరిశీలించి 
ఉండాల్సింది. 

తన నిర్ణయాలను సమర్థించుకుసేందుకు 
దౌత్య వర్గానికి పనికిరాని ఇతర ఆధారాలు 


(11) అంబేద్కర్‌ అనుచర గణం కేవలం బొంబాయి ప్రెసిడెన్సీలోను, మధ్యవరగణాలలోను 
ఉన్న షెడ్యూల్డు కులాల వారికి మాత్రమే పరిమితమైనట్లు క్యాబినెట్‌ దౌత్యవర్గం సభ్యులు 
వౌదించారు. ఈ వాదానికీ పునాది లేదు. షెడ్యూల్డు కులాల సమాఖ్య ఇతర పరగణాలలో 
కూడా పని చేస్తున్నది. అక్కడ కూడా గణనీయంగా ఓట్లు సంపాదించగలిగింది. కాకపోతే, 
ఎన్నిక కావడమే విజయ సంకేతమని గుర్తించడంలో దౌత్య వర్గం విఫలమైంది. ఆయన బెంగాల్‌ 
SPAMS చట్టసభ నుండి అభ్యర్థిగా పోటీ చేశారు. జనరల్‌ he కంటే ఎక్కువ ఓట్లు 
నురి డాక్టర్‌ అంటీద్కర్‌కు బొంబాయిలోను, మధ్య వరగణాలలోను తప్ప ఎక్కడా పలుకుటడీ 
లేకపోతే బెంగాల్‌ నుండి ఎలా ఎన్నికయ్యారు? బెంగాల్‌ ప్రానిన్టియల్‌ అసెంబ్లీలో 30 సీట్లు 
షెడ్యూల్డు కులాల TOSS సంగతి కూడా గుర్తుంచుకోవాల్చి ఉంది. మొత్తం 80 సీట్లలో 
285008 కాంగ్రెస్‌ టికెట్‌ బుద గెలిచారు. మిగిలిన ఇద్దరిలో రెండో వ్యక్తి ఎన్నికల రోజు 
అనారోగ్యానికి గురయ్యారు. ఇటువంటి పరిస్థితులలో కూడా డాక్టర్‌ అంబేద్కర్‌ విజయం 
సాధించారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గెలిచిన Mares కులాల వారు కూడా ఓటు వేయకపోతే 
ఆయనెలా గెలుస్తారు? బెంగాల్‌లోని షెడ్యూల్డు కులాల వారు డాక్టర్‌ అంబేద్కర్‌ తెగకు 
చెందినవారు కాదనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. అందువలన తెలుస్తున్నదేమిటంటే 





క్యాబినెట్‌ దౌత్య వర్గం - అస్పృశ్యులు. 545 


la ను. ile 
షెడ్యూల్డు కులాల వారు ఆయన కాంట్రైస్‌కు చెందినవాడు కాకపోయినా తవు తెగకు 
వెందినవాడు కాకపోయినా, ఆయనను తము నాయకుడని అంగీకరించారు. దౌత్య వర్గం 
సభ్యుల వాదాన్ని ఈ వాస్తవం కొట్టిపేస్తున్నది. 

(12) రాజ్యాంగ సభ నిర్మాణంలో ఏకరూవత సాధించందుకు అస్పృశ్యుల విషయంలో తుది 
ఎన్నికల ఫలితాలను లెక్కలోనికి తీసుకున్నట్లు క్యాబినెట్‌ దౌత్య వర్గం వాదించింది. ఇది ససలీని 
వాదన. ముస్లీంలు, భారత క్రైస్తవులు, సిక్కుల తుది ఎన్నిక మూత్రం (ప్రత్యేక ఓటర్లతో జరిగిన 
సంగతి దౌత్య వర్గానికి తెలుసు, కానీ షెడ్యూల్డు కులాల వారి తుది ఎన్నక మాత్రం ప్రత్యేక 
ఓటర్లతో జరగదు. అటువంటప్పుడు ఏకరూపత సాధించడం కోసం, ప్రాథమిక ఎన్నికల 
ఫలితాలతోనే ety yet రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే, 
ఫూనా ఒడంబడికలో తయారైన ‘ety yoyo ఎన్నిక విధానం" అన్యాయంగా ఉందన సర్‌ 
స్టాఫర్డ్‌ క్రిప్స్‌ అంగీకరించారు. మరి దీనినే ప్రాతిపదికగా దౌత్యవర్గం ఎలా స్వీకరించింది? 

IV 





ఈ ప్రమాదం నుండి అస్పృశ్యులను కాపాడేందుకు ఏం చేయాలి ? 


(13) రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా అస్పుశ్యులను ఈ దౌత్య వర్గం సవర్ణ 
హిందువుల దయాధర్నాలకు వదలివేసింది. బ్రిటిష్‌ ప్రభుత్వం జారీచేసిన కమ్యూనల్‌ 
అవార్డును పునరుద్ధరించాలని, ఆమరణ నిరాహారదీక్ష చస్తానని బెదిరించి గాంధీ 
బలవంతంగా తెచ్చిపెట్టిన పూనా ఒడంబడికను రద్దు చేయాలని eriy yiya కోరుతున్నారు. 
And హిందువులు తప్పనిసరిగా వ్యతిరేకిస్తారు. హిందువుల దయాదాక్షణ్యాలకు మమ్ముల్ని 
పదిలిపెట్టారనే విమర్శకు సమాధానంగా, మైనార్టీల హక్కుల సరిరక్షణకు ఒక సలవో సంఘాన్ని 
వేస్తామని దౌత్య వర్గం చెప్పింది. ఈ సలహా సంఘం నిర్మాణం, అధికారాలను పరిశీలిస్తే అది 
దేనికీ పనికీ రాదని ఎవరైనా చెప్పగలరు. 





(i) దాని నిర్మాణం దాదాపుగా రాజ్యాంగ సభకు patono ఉంది. అందులో 
(ii) రాజ్యాంగ సభలలోను, సలహా సంఘంలోను కొంతవంంది అస్ఫ yiyo 
ఉన్నప్పటికీ ఫలితం చేకూరదు. ఎందుకంటే, రాజ్యాంగ సభలోను, సలహా 
సంఘంలోను ఆ అస్పృశ్యులు కాంగ్రెస్‌ పేరుతో గెలిచిన హందాన్నల 


కీలుబొమ్మలు గనుక, 


546 డా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవసలు - ప్రసంగాలు: 





(iii) మైనార్లీల రక్షణకు సంబంధించి సలహా సంఘం చేసిన నిర్ణయాలను కూడా 
మెజార్టీకి అప్పగిస్తున్నారు.. అంటే మళ్ళీ సవర్ష హిందువుల Deda 

(iv) సలహా సంఘం నిర్ణయాలు అనుకూలమైనవైనప్పటికీ అవి సిఫారసులు 
మాత్రమే. రాజ్యాంగ సభ వాటినీ ఆమోదించాలనే నియమం లేదు. 


(14) అందువలన సలహా సంఘం ఏర్పాటు age, బూటకం. ఒక 
హిందూ మెజారిటీ చేసే సీ మోసానికి ప్రతి చర్యలు అనివార్యం, ‘ini 
విధంగా షెడ్యూల్డు కులాలను ఒంటరినాళ్ళను చేశారు. రాజకీయ రక్షణలకు దూరం చేశారు, 
Sofi 1946 జూన్‌ 25 న రాసీన లేఖ వలన ఆ సంగతి స్పష్టనువు 
అల్పనంఖ్యాకులు కాదని కాంగ్రెస్‌ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన నాట. 
గాంధీ స్వయంగా తన వార పత్రిక 'హరిజన్‌' (1939 అక్టోబర్‌ 21)లో “అస్పృశ్యులే 
వైఖరి పూర్తిగా భిన్నంగా ఉంది. “భారత ప్రభుత్వ చట్టం, 1935'లోని సూత్రాలకు కూడా 
కాంగైస్‌ వారి వైఖరి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆ చట్టం అస్పృశ్యులను మైనార్టీలుగా 
o గుర్తించింది. ఎంచుకట్లా ప్లేటు మార్చాల్సి వచ్చిందో తెలియకపోవచ్చు. అస్పృశ్యులను 
మైనార్టీలుగా గుర్తించేందుకు కాంగ్రెస్‌ అంగీకరించని పక్షంలో రాజ్యాంగ సభ కూడా వారికి ఇతర 
మైనార్టీలతో సమానంగా రక్షణలు కల్సించకపోవచ్చు. ఈ ప్రమాదం నుంచి సలహా సంఘం 
సైతం అస్పృశ్యులను రక్షించడం సాధ్యం కాదు. | 
(15) అస్పృశ్యుల SOS త్రిశంకు స్వర్గంలా మారకుండా చూసేందుకు పార్లమెంటు జోక్యం 
చేసుకోవాలి. కేవలం వాగ్దానాలను నిలుప్పుకోవడానికే కాకుండా, రాజ్యాంగ సభ చర్చలు, 
నిర్ణయాలు ఆంతిను నిర్ణయాలు. గనుక, పార్లమెంటు తగిన విధంగా అందరికీ న్యాయం 
కలిగచేయాలి. 
(16) పార్లమెంటు ఏం చేయగలదు? తాత్కాలిక ప్రభుత్వం విషయంలో తనుకు జరిగిన 
అన్యాయాన్ని పరిష్కరించాలని అస్పృశ్యులు కోరుతున్నారు. తము కోటా స్టీరీకరించమని 
కోరుతున్నారు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు తము ప్రతినిధిని నామినేట్‌ చేసే హక్కు కావాలని 
కోరుతున్నారు. ఈ హక్కులు కొత్తగా కోరుతున్నవేమీ కాదు. 1945 నాటే bar సదస్సు 
గుర్తించినవే. ఇప్పుడు పరిష్కరించడం కష్టమేనని కూడా వారు తెలుసుకున్నారు. అయితే, 
పరిస్థితులు మారి, ప్రభుత్వ పునర్నిర్మాణం జరిగితే, ఈ ge సరిదిద్దాల్సీందిగా * బిటిష్‌ 
ప్రభుత్వంపై పార్గమెంటు ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నాను. 























(17) అస్పృశ్యులకువారి రాజకీయ రక్షణలు దూరం చేసేందుకు సిద్దమవుతున్న సవర్ణ 
హిందుపులున్న రాజ్యాంగ సభ వలన జరిగే నష్టం నుండి Peo పడేందుకు ఎంతో చేయవచ్చు. 
వరిస్టీతిని నివారించేందుకు Gros పేర్కొన్న చర్యలు తీసుకోవచ్చు. 
(0 Ged ప్రభుత్వం అస్ప్స్పృళ్యులను మైనార్జీలుగా ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావడం. 
1946 జూన్‌ 25 నాటి లేఖలో (అంశం 21 సియండి 6861) ropo తీసుకున్న 
వైఖరి దృష్ట్యా ఇది ఎంతో అవసరం. అస్పృశ్యులు మైనార్టీ కాదన్న కాంగ్రెస్‌ వారి అభిప్రాయాన్ని 
వైస్రాయ్‌ తన జవాబు 1946 జూన్‌ 27 నాటీ లీఖ (అంశం 38 సీయండీ 6861) లో 
స్పష్టంగా ఖండించలేదు. ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే అస్పృశ్యులు రెండు 
(ఆ) హిందువుల ఆధిపత్యం ఉన్న రాజ్యాంగ సభ వీరికి మైనార్టీ హక్కులు ఇవ్వదు. 
శ్యులను మైనార్జీలుగా పరిగణీస్తానుని హోమీ ఇవ్వలేదంటూ బ్రిటీష్‌ 
ప్రభుత్వం తప్పుకోవచ్చు. 
(11) రాజ్యాంగ > సభ త ఫా రక్షణ కోసం తీసుకున్న చర్యలు సరిపోతాయా, అనే 
బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిందిగా 


















(ఆ) క్యాబినెట్‌ దౌత్య వర్గం 1946 మే 25 సీయండి 6835 నాటి తమ అనుబంధ 
ప్రకటనలో ఇలా పేర్కొంది, 

“రాజ్యాంగ సభ తన వని ఫూర్తి చేసిన తరువాత, యనా! 
సార్వభౌమాధికారం ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా పార్లమెంటుకు కు bare 
చేస్తుంది. అయితే రెండు షరతులకు మాత్రం లోబడి ఉండాలీ. Mates: 
తెలియజేశాం. అవి వివాదాస్పదం కాబోవని భావిస్తున్నాం. మైనార్టీలకు తగినంత రక్షణ 
కల్పించడం (ప్రకటనలోని 20వ పేరా), అధికార బదలాయింపు సందర్భంగా తలెత్తే అంశాలపై 
ఒక కుదురూకోవడం (seid 22వ పేరా) అనేవి.” 

(అ) ఈ పేరా వెనుక ఆంతర్యం ఏమిటో స్పష్టంగా తెలియదు. అందువలన వారి 

ఉద్నేశం ఏమీటో తెలియిజెస్పాల్సిందిగా బ్రిటిష్‌ ప్రభుత్వంపై ఒత్తిడి 


(ఆ) 'లోబడి' అనే మాటల అర్గాన్ని గమనిస్తే రాజ్యాంగ సభ రూపొందించిన 








548 


డా! బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





రక్షణలను పరిశీలించే హక్కు. అవి సరిపోయినంతగా ఉన్నాయో లేదో చూసే 
హక్కు బ్రిటిష్‌, ప్రభుత్వానికి వున్నదన్న మాట. అయితే ఆ తనిఖీ చేసేందుకు 
యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిందిగా బ్రిటిష్‌ ప్రభుత్వంపై వత్తిడి 
తీసుకురావచ్చు. మైనార్టీలకు చెందిన వారిని సాక్షులుగా విచారించేలా 
1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి కూడా గతంలో ఇటువంటి 
కమిటీని నియమించిన సందర్భం ఉంది. 


(iii) భారత చట్టసభలు భవిష్యత్తులో మైనార్టీల రక్షణలను సాధారణ వెంజార్టీతో 
తొలగించకుండా ఉండేలా రాజ్యాంగసభ రూపొందించే రాజ్యాంగంలో ఒక pe ఉండాలని 
నిర్దేశించవలసీందిగా Gein ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. 


(అ) 





Ihe రక్షణకు సంబంధించిన క్లాజాలను స్వతంత్ర భారత చట్ట సభలు 
రాజ్యాంగంలో మార్చకుండా చూస్తామని 1946 మే 16 నాటి. క్యాబినేట్‌ దౌత్య 
వర్గ ప్రకటన కాని, 1946 మే 25 నాటి అనుబంధ ప్రకటన కాని ప్రస్తావించ 
లేదు. ghost ఇటువంటి రక్షణ హామీలు ప్రవేశపెట్టడం నలిన 
ప్రయోజనం లేదు. ఎందుకంటే భారత చట్టసభలు తిరిగి వీటిని తొలగించ 
వచ్చు. కనుక ఆటువంటివి జరగకుండా చూడాలంటే భారత చట్ట సభల 
రాజ్యాంగ అధికారాలను కొంతమేర పరిమితం చేస్తూ, మైనార్టీల రక్షణకు 
సంబందించిన అంశాలలో Srdxneo చేయవలసి వచ్చినప్పుడు 
అనుసరించాల్సిన పద్దతిని నిర్చేశించాలి. రాజ్యాంగ సభ తయారుచేసే 
రాజ్యాంగంలో ఇవన్నీ స్పష్టంగా పేర్కొనాలి. అమెరికా, glared" వారి 
ఈ విషయం మైనార్టీలకు ఎంతో ముఖ్యమైనదైనప్పటికీ క్యాబినెట్‌ దౌత్యవర్గం 
AD గురించే ఆలోచించలేదు. ఈ విషయంలో తవు వైఖరిని స్పష్టం 
చేయాల్సిందిగా బ్రిటిష్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాల. 


-d ఆర్‌ అంబేద్కర్‌ 


